అలెక్సేయ్‌ [కిలో వ్‌ 
అగ్నికణ౦ను౦చి అణువిద్యుతదాకా 


G 


“రాదుగ” (ప్రచురణాలయం 
మాస్కో 


g 


విమానాలు యెలా ఎగురుతాయి? 
దేనివల్హ కార్ఫూ, రైళ్ళూ నడుస్తున్నాయి? 
౧ ౧ యా ౧ — 
మన యిళ్ళ క్రీ ఫాక్ట్రరీలకీ విద్యుచ్చక్తి యెందు కోసం సరఫరా అవుతోంది? 
జనం యెందుకు తింటారు? నిజంగా, ఎందుకు, దేని కోసం? 


అలెక్సేయ్‌ [క్రీలోవ్‌ 
అగ్నికణ౦ను౦చి అణువిద్యుత్‌దాకా 


చి తాలు: అం దేయ్‌ ప్లతోనొవ్‌ 


తెలుగు అనువాదం: ఆర్వియార్‌ 


త నయ. Jue us 


ళో 


A. కం912108 
OT KOCTPA ౬0 PEAKTOPA 


Ha A3blke 76/00 


A. Krylov 
FROM THE BONFIRE TO THE REACTOR 


in Telugu 


© 1322729080 «/lerckan nuTepaTypa», 1978 
(ర్రి డిజైను, తెలుగు అనువాదం “రాదుగి” (ప్రచురణాలయం, 1986 


సోవియట్‌ యూనియన్‌లో మ్ముదింపబడింది 


ISBN 5-05-000929-4 


యిందులో 


8 
కనిపించని శక్తి 
12 
శక్తి అంటే" యేమిటి? 
18 
ఉష్టం మనకోసం యెలా పని చేస్తుంది? 
30 
ఒక కిలో! గాం యురేనియం బరువెంత? 
38 
నీళ్ళు మండుతాయా? 
48 
నీళ్ళలో వున్న శక్తిని మనం యెలా వాడుకుంటున్నాం? 
58 
సూర్యకిరణాల్నోని శక్తి 
64 
భూమి - విద్యుత్‌ ఉత్పాదక కేందం 


72 
విద్యుత్‌ కండరాలు 


కనిపించని శక్తి 


ఇళ్ళని యెలా కడతారో మీరెప్పుడేనా చూశారా? తాపీవాళ్ళు యిటికల్నో లేకపోతే 
సిమెంటు దిమ్మల్నో తీసుకుంటారు. వాటిని యెత్తి, చుట్టు తిప్పి, వరస పెట్టి, సర్దైన 
చోట పేరుస్తారు. 

ఇటికర్నీ యిళ్ళనీ కూడా మనిషే చేశాడు. మనిషికి యీ పనిలో అనేక యం తాలు 
సాయం చేస్తాయి: సిమెంట్‌ మిక్సర్‌లు, కన్వేయర్శు , (కేన్గు, లారీలు. 

పని చెయ్యడానికి మనుషులకీ యంతాలకీ కూడా బలం కావాలి - అవసరమైన సరు 
కుల్ని మోసుకెళ్ళడానికి, యెత్తడానిక్సి చదును చెయ్యడానికి అటూ యిటూ తిప్పడానికి, 
బోలెడు బలం. 

మనిషికి యీ బలం యెక్కణ్ముంచి వస్తుంది? సామెత చెప్పినట్టు “తొట్టిలో పెట్టం” 
దగ్గర్నుంచి |పతివాళ్ళ కీయీ (పశ్నకి జవాబు తెలుసు. మీ అమ్మా, అమ్మమ్మా నీతో చాలా 
సారు అనే వుంటారు, “బాగా తినకపోతే నువ్వు పెద్చవాడవవ్వు, నీకు బలం రాదు అని. 
అది నిజమే. మనిషికి బలం తిండినుంచి వస్తుంది. తిండి అతనికి “యిటుకర్ని,'” అతని శరీరం 
తయారయే “నిర్మాణ మూలపదార్శాలని' యిస్తుంది. 

మరి యం్మతాలకి బలం యెక్కణ్ముంచి వస్తుంది? వాటి “పోషణొకి ఆధారం యేమిటి? 
యీ కింది ఆధారాలని మనం చెప్పవచ్చు: వాయువు, చమురు, పె టోలు బొగ్గు, పీట్‌ 
కిరసనాయిలు, విద్యుచ్చక్తి క 

““అహంహం ఆగండాగండి” అనవచ్చు మీరు. “మాంఛి ఉల్లిపాయ పకోడీ లేకపోతే 
ఓ గ్యాసు పాలు ఓ పీపా చమురులాగానో, లేకపోతే విద్యుచ్చక్తి లాగానో యెలా వుంటాయి?” 
అని అడగవచ్చు. పైపైన చూస్తే అవి ఒక్కలా వుండనే వుండవు. కాని ఒక్క క్షణం 
ఆలోచిస్తే మీకు తెలుస్తుంది, వాటికి ఉమ్మడిగా బోలెడు వుందని. 

ఓ ఉర్షిపాయ పకోడి పాలు, రొబ్బు ముక్క, వెన్న, సెటోలు, వాయువు, విద్యు 
చృక్తి అన్నీ కూడా బలాన్ని కలిగించే పోషక పదార్శాలే, 

యీ కనిపించని పోషకాన్నే శక్తి అంటారు. (పతి దానికీ (పతి చోటా శక్తి కావాలి. 
ఓ రైలుని నిర్మించి, దాన్ని చలనంలో వుంచడానికి, ఓ చొక్కా కుట్టడానికి ఓ పెళ్ళై 
తయారు చెయ్యడానికి, ఓ రాకెట్‌ని పంపడానికి ఓ పుస్త కాన్ని చదవడానికి శక్తి కావాలి. 
రక్తనాళాల గుండా రక్తం |పసరించడానికి, కండరాలు దిట్టంగా వుండడానికి, తేటగా ఆలో 


చించడానికి శక్తి అవసరం. 
...మన సుదూర పూర్వులకి చాలా గడ్నుగా వుండేది. వాళ్ళ చుట్ఫూతా అవగాహన, 


కాని (పతికూల (పపంచం వుండేది. (పకృతి వై పరీత్యాలు, కరువు, చలి, అడివి జంతు. 


వులు వాళ్ళని అడుగడుగునా భయపెళ్ళువి. యీ బలమైన శతువులతోటి పోరాడ్డాని. 
పాచీన మానవుడికి వున్నదల్లా అతని బలం మాతమే. 

యీ పోరాటంలో మానవుడికి సహాయం చేసినవి అతని చురుకైన చేతులూ, వడిగః 
కాళ్ళూనే కాదు - యేమంకే అతన్ని వెంబడించే వాటికి కూడా వడిగల కాళ్ళు వుండేవి 
మనిషికి వున్న ముఖ్య ఆయుధం నిశితమైన, పటువైన అతని మానసిక శక్తి. 

...ఓ చెట్టుమీద పిడుగు పడుతుంది. అది అంటుకుంటుంది. గాలికి రవ్వలు లేస్తాయి. 
దగ్గర్శో వున్న యింకో చెట్టు కూడా అంటుకుంటుంది. తర్వాత యింకో తుప్ప అంటుకుం 
టుంది. యూ రకంగా దావానలం మొదలవుతుంది. జంతువులు బెదిరి అడివిలోనుంచి పారి 
పోతాయి. పకులు ఆకాశంలో యెత్తుగా యెగిరిపోతాయి. జంతు చర్మాలు వేసుకుని, పొట్టిగా 
దిట్టంగా వున్న మనుషులు మాతం అడివి శివారులో వుంటారు. వాళ్ళూ పారిపోదామని 
ఆతృతగా వుంటారు. కాని త్వరలోనే మంటలు చల్మారిపోతాయనీ, ఆ చోట బంగారు. 
రంగుతో మండే బొగ్గు కణికల గుట్టలు ర్మాతి చలినుంచి తమని కాపాడుతూ తమకి వెచ్చ. 
దనాన్ని యిస్తూ మిగిలిపోతాయనీ వాళ్ళకి తెలుసు. బూడిద పారకింద వాళ్ళకి మెత్తటి, 
ఉడికిన దుంపలు తగుల్తాయి... 

అప్పుడు మంట మండిన ఆ చోటునుంచి కొన్ని బొగ్గుర్ని తీసుకుని వాటిమీద ఓ 
గుప్పెడు యెండు గడ్డిని వెయ్యాలని యెవళ్ళకో అనిపించింది. యిదే మొదటి నెగడు. 
మనిషి అగ్నిని మచ్చిక చేసుకున్నాడు, మరింత బలవంతుడయ్యాడు. 

ఎందుకని? ఎందుకంకే యిప్పుడతని శక్తికి ఒక నూతన ఆధారం, ఆకలితో, చీకటితో, 
అడివి జంతువులతో తను చేసే పోరాటంలో బలమైన నేస్తం వచ్చింది. 


rail బె 
కమా 


యు ల తల య) ౧. 
Ey య | LH NEN గగ 
tle ATU 


' : TU 


6060009 


ధి 
al 
0 
0 
Wl 


12 


శకి అంశే యేమిటి 


ఏ మినహాయింపులూ లేకుండా ఒక విషయం చెప్పేస్తాను: యెవళ్ళూ యెన్నడూ శక్తిని 
చూడలేదు. దానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. దాన్ని తాకలేం. అంశే, మాటకి, 
ఒక యిటుకని తాకినట్టుగా. శక్తిని “చూడ్డానికి” ఒకే ఒక్క మార్గం వుంది -అది పని 
చేస్తూ వున్నప్పుడు. 

యివాళ యీ అదృశ్య శక్తి రహస్యాలు దాదాపు అన్నీ తెలుసు. 

““వాట్టినే శక్తి”) అనేదేమీ లేదని తేలుతుంది. అయిదు రూపాల శక్తి వుంది: రసాయనిక, 
ఉప లేదా థర్మల్‌, యాం తిక, విద్యుత్‌ - కడగా, అణు శక్తి. 

వసు తానికి మనం ముందుకు గెంతేసి వాటి ““లక్షణాల” గురించి సవివరంగా చర్చించ 


న. 


బోవడం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ చూద్దాం. 


సరిగా యిప్పుడు మాతం వాటి అతి (పముఖ లక్షణాలని గురించి, సామర్భ్దా గల గురించి 
మాట్ళాడుకోబోతున్నాం. - 

౧ 

వాటి మొదటి, అతి ముఖ్య లక్షణం గురించి మనకి యిప్పటికే తెలుసు. అన్ని రూపాల 
శక్తీ *“*పని చెయ్యగలదు.” 

శక్తికి వున్న రెండవ లక్షణం నిజంగా అద్భుతమై ౦దే! శక్తిని ఒక రూపంనుంచి యింకో 
రూపానికి మార్చవచ్చు. రసాయనిక శక్తిని ఉష్మ శక్తిగా మార్చవచ్చును. ఉష శక్తిని 
యాం( తిక శక్తిగా యింకా అలా అలా మార్చవచ్చు. 

మనుషులు యీ ఆశ్చర్యజనకమై న లక్షణాన్ని చాలా కాలంగా వాడుతున్నారు. శక్తి 
రూపాన్ని మార్చే విభిన్న యం తాలనెన్నింటినో వాళ్ళు నమూనా చేసి, నిర్మించారు. 

యీ విధంగా కోరుకున్న “మార్పుని సాధించడానికి యెక్కువ యంతాలే అవసరం 
కావడం యెక్కువగా జరుగుతూ వుంటుంది. అవసరం అయినప్పుడు యం తాలని ఒక 
“రిలే” గొలుసు లాగా యేర్పాటు చెయ్యవచ్చును. అప్పుడా యం(తాలు, ఒకళ్ళు ఒకళ్ళకి 
ఒక రిలే పరుగు పందెంలో కరని అందించినట్టుగా ఒక దానికొకటి శక్తిని అందించుకుంటాయి. 
అసలు పరుగుపందెంలో కర మారదు, అలాగే వుండిపోతుంది, నిజమే. పరిగెత్తేవాళ్ళు 
మతమే మారతారు. మన పందెంలో పరిగెత్తేవాళ్ళూ (యం(తాలు) కరా కూడా (శక్తి 
రూపం) మారతాయి. (పతి యం్భతమూ ముందటి యం(తంనుంచి శక్తిని ఒక రూపంలో 
“అందుకుని”, తర్వాత యంతానికి వేరే రూపంలో పంపిస్తుంది. 

భూమ్మీద అలాంటి గొలుసులు చాలా వున్నాయి: విద్యుత్‌ కేం దాల్నో, ఓడలమీద, 
యింకా వేరే చోట్ల 


దాదాపు అన్ని రూపాల శక్తి యాంతిక శక్తిగా మారుతుంది. మనుషులకి యెంతగానో 
అవసరమై న రూపం యిదే. దీనివల్ల రైళ్ళు పట్టాలమీద దూసుకుంటూ పోతాయి; విమా 
నాలు యెగరగలుగుతాయి, చొక్కాలని కుడతారు; కార నీ తవ్వుడు యం తాలనీ కూరు 
స్తారు. మన గుండె యిచ్చే యాంతిక శక్తివల్శ రక్తం మన సిరల గుండా ధమనుల గుండా 
పవహిస్తుంది. మన కండరాల శక్తి వల్హ మనం కదులుతున్నాం, రాయగలుగుతున్నాం, పని 
చేయగలుగుతున్నాం. 

అంతమట్టుకు బాగానే వుంది మరి. ఓ యం(తం పళ్ళచ కాన్ని చేశాం, లేకపోతే ఓ 
చొక్కాని కుట్టాం. కాని మనకి యీ పనిలో సాయం చేసిన శక్తి యెక్కడికి పోయింది? 
అది యెలా మారింది? అది పళ్ళచ్మకం అయిందా, చొక్కా అయిందా, లేదా ' మరోశేదేనా 
అయిందా? వుహుం వీటిల్ళో ఒక్కటీ కాలేదు. 

మనం తనతో యేమైనా చేసుకోనివ్వండి శక్తి యెప్పటికీ శక్తిగానే వుండిపోతుంది. 
అది వూరికే ఒక రూపంనుంచి మరో రూపానికి మారుతుందంతే. 

ఉక్కు పోతకి, సరుకు రవాణాకి, లేదా ఓ టెలివిజన్‌ కార్య కమం చూపించడానికి 
మనిషి సేవలో పని చేశాక శక్తి యెప్పుడూ వేడిగా, లేదా ఉష్ప శక్తిగా మారుతుంది. 

ఉదాహరణకి: ఓ రైలు యింజను బోలెడు సెళ్ళుర్ని లాగుతూ పరిగెత్తిపోతుంది. 


అది దూసుకుంటూ ముందుకు పోతూ వుంశ#ు గాలి దాన్ని తాడిస్తూ వుంటుంది. రైలు 
ముందు భాగానికి తగులుతుంది. (పతి అడుక్కీ రైలుని అదుముతూ, రైలు పక్క 


భాగాలనీ, సై భాగాన్నీ తాడిస్తూ శాపిడిని కలిగిస్తుంది. గాలి రైలు ముందుకు పోవడానికి 
అవరోధం. పెళ్ళుల చృకాలు పట్టాలమీద రొద చేస్తూ తడుతూ వుంటాయి. అదీ 


రాపిడిని కలిగిస్తూనే వుంటుంది. రైలు శక్తి అంతా దాదాపు యీ రాపిడిలో పోతుంది. 

కాని రాపిడివల్హ్ల వస్తువులకి వెచ్చదనం వస్తుంది. దీన్ని సులభంగా చూపించవచ్చు. 
మీ అర చేతుల్ని రుద్బుకోండి, వెంఠనే మీకు వెచ్చదనం తెలుస్తుంది. 

అంటే రైలు పట్టాలమీద (పయాణం చేసేటప్పుడు పట్టాలనీ గాలినీ అది వెచ్చబరు 
స్తుందని అర్హమా? అవును, వెచ్చబరుస్తుంది. తర్వాత యీ వెచ్చదనం సై వాతా 
వరణంలోకీ, యింకా బాహ్యా రోదసిలోకీ పోతుంది. 

కారుకీ అంతే జరుగుతుంది. చాలా దూరం నడిపాక కారు చ్మకాలని తాకండి. అవి 
నిజంగానే వేడిగా వుంటాయి! 

అంయే యేం జరుగుతోంది? భూమి బాహ్య రోదసిని “వెచ్చ” బరుస్తో ందా? అవును. 

అయితే బాహ్యా రోదసి భూమినుంచి శక్తిని తీసుకోవడమే కాక, అది మనకి తన సొంత, 
సౌర శక్తిని పంపిస్తోంది. యిది చెట్టులో నిలవ వుండి రసాయనిక శక్తిగా మారుతుంది. వెనకో 


13 


14 


ముందో చెట్లు చచ్చిపోతాయి. వాటి అవశేషాలు వాయువుగా, చమురుగా, బొగ్గుగాా పీట్‌గా 
మారతాయి. 

యివాళ భూమ్మీద శక్తికి ముఖ్య వనరు ఇంధనం. లేదా యింకా కచ్చితంగా 
చెప్పాలంటే (ప్రస్తుతానికి యిదే పెద్ద వనరు. 

ఇంధనాన్ని మండించడంద్వారా మనకి అవసరం అయిన శక్తి అంతా మనం సంపా 
దిస్తాం. (పతి యేటా విద్యుత్‌ కేం దాల బాయిలర్‌ గదుల్నో ) కార్డు ఓడల, విమానాల 
యింజన్నలో, లోహం కరిగించే కొలుముల్నో మండించే యింధనం నల సము. దంలోని 
నీళ్ళనన్నిటినీ కాచడానికి సరిపడా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తోంది. 


లో ల 


3-- 


p=. Br క = 


15 


ఉష్ణుం మనకోసం యెలా పని చేస్తుంది? 


ఒకప్పుడు ఓ చిన్న కురాడు భగభగమండే మంట దగ్గర కూర్చున్నాడు. దాని పైన 
దాబరా గిన్నె వుంది. అందులో వున్న నీళ్ళు కళపెళ మంటూ బుడగలు చిమ్మి మరిగాయి. 


గిన్నె పైన మూత వుంది. దాని కిందనుంచి ఆవిరి యెగిసి వస్తూ వుంకే మూత యెగిరి 


టకటక కొట్టుకుని చప్పుడు అయింది. 

“ఎందుకది యెగురుతోంది?'' అని ఆ క్మురాడు ఆశ్చర్యపోయాడు. అతను ఒక గుడ్డని 
తీసుకుని మూతని గట్టిగా అదిమిపట్టి వుంచబోయాడు, కాని వుంచలేకపోయాడు. ఓ 
వింత శక్తి దాన్ని పైకి యెత్తేస్తోంది. ఆ క్కురాడి "పేరు జేమ్స్‌ వాట్‌. 

జనం ఇక్ష్వాకుల నాటినుంచీ నీళ్ళని మరగబెడుతూనే వున్నారు. పులుసు, మాంసం, 
దుంపలు, కాయగూరలు యెప్పుడూ గిన్నెల్లో ఉడుకుతూనే వున్నాయి. నీళ్ళు త్వరగా మరిగే 
టందుగాను ఆ గిన్నెలనీ, దాకలనీ మూతలతో మూస్తూ. నే వున్నారు. 

దాబరా గిన్నెలో నీళ్ళు మరిగినప్పుడు అది ఆవిరిగా మారుతుంది. దానిమీద గనక మంచి, 
గట్టి మూతని పెట్టినట్లయితే యింకా యింకా యెక్కువ ఆవిరి దాని కింద చేరుతుంది. 
అది అన్ని వేపులా చొచ్చుకుపోతుంది నీళ్ళమీద, దాబరా గిన్నె పక్కల్నో, ఆఖరికి మూతమీద 
ఒత్తిడి కలిగిస్తూ. బయటపడ్డానికి మార్గం కోసం చూస్తుంది అది. ఆఖరికి ఆవిరి మూతని 
యెత్తి గాలిలోకి యెగిసి వస్తుంది. అప్పుడు మూత మళ్ళీ ధనామని మూసుకుంటుంది, 
ఆవిరి లోపల వుండిపోతుంది మళ్ళీ. యింకో సారి ఆవిరి యెక్కువై మూతని యెత్త 
బోతుంది. మీరిది వంటింట్యో చాలా సార్గు చూసి వుంటారు. సరిగ్నా దీన్నే జేమ్స్‌ వాట్‌ రెండు 
వందల సంవత్సరాల కితం చూశాడు. 

ఓ రాతిని యెత్సాలంకే, ఓ బాల్చీ నీళ్ళు యెత్సాలంకే, లేకపోతే దాబరా గిన్నె మూతని 
యెత్తాలంటే కూడా శక్తి అవసరం అవుతుంది. అంటే ఆవిరికి మూతని సై కెత్తే శక్తి 
వుందన్న మాట. శ్నాస్తజ్ఞలకి అప్పటికే యీ విషయం తెలుసు. వాట్‌ పుట్టడానికి వందేళ్ళు 
ముందే థామస్‌ న్యూకోమెన్‌, థామస్‌ సవేరి అనే యిద్దరు యింగ్లీషు మెకానిక్కులు ఆవిరి 
శక్తిని ఉపయోగించే ఇంజన్నని తయారు చేశారు. ఆవిరి యంతాలు బొగ్గు గనుల్ఫోనుంది 
నీళ్ళని తోడేసేవి, బొగ్గు వాగన్నని లాగేవి, బరువుల్ని యెత్తేవి. కాని అవి దుర్చలంగా జంర్లూ 
టంగా “అమిత ఆకలితో వుండేవి. అవి ఒకోటీ ఒక రోజు పనికి ఒక కొండంత బొగ్గుని 
“తినేసి” టన్నుల కొద్బీ నీళ్ళని **తాగేవి.”” దాంతో పోలిస్తే అవి చేసే ఉపయోగకరమైన 
పని తక్కువే. 

జేమ్స్‌కి పదహారేళ్ళ వయసప్పుడు అతను ఒక వర్క్‌ షాపులో పని చెయ్యడం మొద 


లెట్టాడు. పంపుల్ని, ఆవిరి యం తాల్ని, మగ్గాల్ని రిపేరు చేసే పని అది. అతను అద్భుత 
మైన మెకానిక్‌ అయాడు, ““బంగారు చేతుల” మెకానిక్‌. భేష్మెన ఆవిరి యంతం నమూనా 
తయారు చేశాడు. 

ఆ యింజన్‌ మూడు మూతల దాబరా గిన్నెలా వుండేది. రెండింటిని గట్టిగా మూసి 
వుంచేవాళ్ళు. మూడవది - లోపలి మూత, పిస్టన్‌ -- స్వేచ్చగా కదిలేది. పైన వున్న ఖాళీ 
నుంచి లేదా పిస్టన్‌ కిందనుంచి, దాన్ని పైకీ కిందికీ గెంటుతూ, ఆవిరి దాబరా గిన్నెలోకి 
అంటే సిలిండర్‌లోకి వచ్చేది. పిస్టన్‌ కదిలినప్పుడు పంపు పని చెయ్యడం మొదలెట్బిది 
లేదా లేత్‌ తిరగడం మొదలెట్బేది. 

ఒక (పత్యేక ఆవిరి బాయిలర్‌లో నీటిని మరగ కాచడంద్వారా ఆవిరి వచ్చేది, అది ఒక 
పైపు గుండా ఇంజన్‌లోకి వెళ్ళేది. 

వాట్‌ చేసిన యింజను మిగతా అన్నిటికంళు చాలా మెరుగ్గా వుంది. ఎక్కువ బొగ్గు, 
నీళ్ళు అక్కర్శేదు. వేగంగా పని చేసేది. మరింత సమర్శంగా వుంది. 

వాట్‌ యింజన్‌ “ఆవిరి యుగానికి నాంది. ఫాక్టరీ పాగగొట్యాలనుంచి పాగ రావడం 
మొదలెట్టింది, తాలి స్ట్రీమ్‌ బోట్లు నదులమీదా, సము దాలమీదా (పయాణించాయి. తెర 
చాపలకి అనుకూలమైన గారి వాటం కోసం అవి ఆగాల్సిన పనిలేకపోయింది. ఆవిరి యం(తం 
వల్ల ఓడలు తెరచాపలు లేకుండా యెక్కడికేనా (పయాణం చెయ్యగలిగాయి. 

యింజన్‌ లాగే రైలుబళ్లు పట్టాలమీద దౌడు తీశాయి. వంద గ్నురాలు అన్నీ కలిసి 
లాగిందానికం కే యెక్కువ బరువుని అవి రవాణా చెయ్యగలిగాయి. ఆవిరి కారుని కనిపెట్టారు. 
చూస్తూ వుండగానే (పపంచం మారిపోయింది. 

కాని యిది హఠాత్తుగా జరగలేదు. తమ చేతుల్లో యిప్పుడు యెంతటి (బహ్మాండ 
మైన శక్తి వుందో మహా తెలివైనవాళ్ళు కూడా వెంఠనే |గహించలేకపోయారు. 

ఓ సారి సాదాగా బట్టలు వేసుకున్న పడుచతనొకాయన నెపోలియన్‌ దర్శనానికి వెళ్ళాడు. 
ఆయన ముందు ఒక అసాధారణ నౌక నమూనాని పెట్టాడు - దానికి తెరచాపలూ లేవు, 
నిడుపాటి కొయ్యలూ లేవు. ఆ ఓడకి మధ్యలోనుంచి పొడుగాటి, సన్నని గొట్టం మాతం 
పైకీ వచ్చిందంతే. యీ పొగగొట్ట ంలోనుంచి నల్బని ఆవిరి మేఘాలు సైకి లేచాయి. ఓడ 
పక్క భాగాల్నో పెద్దపెద్ద చృకాలున్నాయి. ఆ ఓడ మహా వికారంగా అగుపించింది. దాన్ని 
తయారు చేసినవాడు చెప్పేది వినను కూడా వినకుండా నెపోలియన్‌ అతన్ని బయటికి 
గెంటేశాడు. పన్నెండేళ్ళ తర్వాత సెయింట్‌ హెలెనా ద్వీపంమీదకీ ఆ చ్మకవర్తిని | పవాసానికి 
పంపినప్పుడు తన నౌకకి పక్కనే ఆయనకి ఒక ఓడ కనిపించింది. అదేమిళైం౦దీ వూహించ 
గలరా? మరి, శిఖరంలా లేచిన పాగగొట్టం, పెద్దపెద్ద చృకాలూ వున్న అదే ఓడ. దాని 


19 


20 


మీద ఇంగ్లాండు పతాకం - నెపోలియన్‌ బద్ద శ్నతువు పతాకం - గర్వంగా ఎగురుతోంది. 
ఆ ఓడని కనిపెట్టిన పఫుల్బన్‌ అనే అతను నెపోలియన్‌ దగ్గర్నుంచి నేరుగా ఇంగ్లండ్‌ 
వెళ్ళిపోయాడు. అక్కడ తక్షణం అతను కని పెట్టిందాన్ని ఆదరించారు. 

రష్యాలో ఆవిరి యంగతాన్ని యిద్దరు (పముఖ మెకానిక్కులు ఎఫీమ్‌ చెరెపానావ్‌, 
ఆయన కొడుకు మిరోన్‌ అనేవాళ్ళు నిర్మించారు. వాళ్ళ యింజన్మని ముడి సరుకు శ్షేతాల్ళోనూూ, 
చిన్న ఫాక్ట్రరీల్నోనూ పనిలో పెట్టారు. 1ర 34లో ఆవిరి యం(తం వున్న రష్యన్‌ తాలి రైల్వే 
ఉరల్స్‌లో నిర్మితమైంది. 

ఒక శతాబ్బం పాటు వాట్‌ యంతాన్ని తలదన్నే యంతం లేకపోయింది. అప్పుడొక 
రోజున యిలా జరిగింది. 

ఇంగ్ల ండ్‌లో సము ద విన్యాసం ఒకటి జరిగింది. ఓడలు వాటి వాటి స్టానాల్నో వున్నాయి, 
వాటి సిబ్బంది "పైతట్టుమీద నుంచున్నారు. ఆ క్షణంలో పిలవని పేరంటంగా ఒక 
చిన్న నౌక వచ్చి ముందు చేరింది. ఆ చిన్న నౌకని వెంబడించి హార్చరులోకి తరిమి 
కొట్టవలసిందిగా అడ్మిరల్‌ ఆజ్ఞ యిచ్చాడు. మహా వేగంగా పోయే ఓడ దాని వెంబడి పడింది. 
కాని వున్నట్టుండి అసలు నూహించనిది జరిగింది: ఆ చిన్న నౌక సునాయాసంగా 
తప్పించుకుంది. 

ఆ నౌక కేస్పై న్‌, చార్జెస్‌ పార్సన్స్‌ అనే ఇంజనీరు తన పడవకి ఆవిరి టర్భయిన్‌ అనే 
కొత్త యింజన్‌ అమర్చాడు. 

ఆవిరి యంతం పైకీ కిందికీ, పైకీ కిందికీ పంపులా వుంకే టర్బయిన్‌ చుట్టూతా 
ఆకులున్న బొంగరంలా వుంటుంది. లాటిన్‌లో “టర్బో” అంటే “బొంగరం” అని అర్హం. 
చివర నాజిల్‌ వున్న గొట్టంలోనుంచి ఆవిరి బయటికి వచ్చి ఆకుల్ని తాడించి టర్భయిన్‌ని 
తిరిగేటట్టు చేస్తుంది. 

పార్సన్స్‌ తన ““బాంగరాన్ని”” దాని పక్కన పెట్టి, టర్భయిన్‌ యిరుసుకి (స్కూ 
(పొపెల్లరుని బిగించాడు. టర్భయిన్‌ తిరిగినప్పుడు (స్కూ (పొపెల్చరు కూడా తిరిగింది, 
నౌక గబగబా ముందుకు పోయింది. 

యివాళ టర్బ్చయిన్ను సము దాలమీద (పయాణం చెయ్యడం మామే కాదు యింకా 
యెక్కువ పనులే చేస్తున్నాయి. అవి చేసే ముఖ్యమైన పని విద్యుత్‌ కేందాల దగ్గర: ఉషాన్ని 
విద్యుత్‌ గా అక్కడ మార్చడం జరుగుతుంది. 

ఒక వంద యేళ్ళ కితం మరో రకం ఇంజను వచ్చింది. దానికి కూడా శక్తి ఇంధనం 
నుంచే వచ్చేది. కాని ఆ ఇంధనం యింజన్‌ లోపల మండేది, ఆవిరి బాయిలర్‌ ఫర్నేస్‌లో 


కాదు. అందుకని దాన్ని అంతర్హ్వ్హన యంతం (ఇంటర్నల్‌ కంబశ్చన్‌ ఇంజన్‌) అని 
పిలిచారు. 

యీ యింజను ఆవిరి యం్భతం లాగా, అంకే సిలిండరు పిస్టనుతోటి, వుంటుంది. 
కాని దీనికి ఆవిరీ, ఓ బాయిలరూ, మందమైన ఆవిరి గొట్యాలూ అవసరం లేదు. అది 
యిలా పని చేస్తుంది. 

(దవ యింధనాన్ని - చమురు గాని పె టోల్‌ గాని - సిలిండర్‌ లోకి పంపుతారు. అక్కడ 
అది అంటుకుని ఎరగా మండే వాయువుల్ని వదుల్లుంది. ఆ వాయువులు పిస్టన్‌ మీద ఒత్తిడి 
చేసి, దాన్ని గెంటుతాయి. పిస న్‌ యిరుసుని తిప్పుతుంది. దీనికి ఓ చకమో (స్కూ 
(పొపెల్లరో కలిపి వుంటుంది. 

ఈ యింజన్ని కనిపెట్టిన వాడు రూడాల్స్‌ డీసెల్‌ అనే జర్మన్‌ ఆయన. 

యివాళ రవాణాలో ఉపయోగపెళ్ళే పెద్ద రకం యింజన్‌ యీ అంతర్చహన యం(తమే. 
ఓ సారి బాగా చుట్టూ చూడండి. మోటారు ఓడలు సము దంమీదా, నదులమీదా (పయా 
ణిస్తున్నాయి. రైలు బరీ లమీద డీసెల్‌ ఇంజను (పయాణిస్తున్నాయి. కార్లు వీధులో 

ఆబో యా [=] ౧ ఆవి ఫొ ౧ 
రోడ్డమీద నడుస్తున్నాయి. హెలికాప్టర్నూ గబగబా పోయే చిన్న విమానాలూ ఆకాశ మార్శంలో 
౧ — లు ౧ Vas 
దూసుకు పోతున్నాయి. (టాక్ట్రర్గు, హార్వెస్టరు పొలాల్లో పని చేస్తున్నాయి. యీ అన్ని 
రకాల రవాణా రూపాలూ యీ నమ్మకమైన సాదా యింజన్‌ పుణ్యమా అని (పయాణిస్తు 

న్నాయి, నడుస్తున్నాయి, యెగురుతున్నాయి. 

యీ నాటి ఆధునిక మోటారు కారు ““అమ్మమ్మి” (ఫాన్స్‌లో రెండు వందల యేళ్ళ 
కితం నిర్మితమైంది. దానికి ఒక ఆవిరి యంతాన్ని, బాయిలర్‌ని అమర్చారు. (పయోగ 
చోదన పారిస్‌లో పండగ సంబరంతో జరిగింది. పోలీసులు జన సమూహాల్ని, చోద్యం చూడ 
వచ్చిన వాళ్ళని పక్కలకి తప్పిస్తూ ఆ కారు ముందు వెళ్ళారు. వెనక పాగ మేఘం, ఆవిరి 

౧ జాం ౧ 

కమ్ముకుంటూ వుండగా కారు ముందుకు వెళ్ళింది. వెనక్కాల బళ్ళమీద పీపాల కొద్దీ నీళ్ళు, 
తట్లల కొద్దీ బొగూ వెళ్లాయి. కొలిమిలోకి బొగ్గుని వేసూ వుంసే, బాయిలర్‌కి నీళ్ళని 

లు యలు Vas ౧ Vas జాని ౧ 
పోస్తూ వుంకే (పతి పది నిముషాలకీ యీ వూరేగింపు ఆగిపోతూ వుండేది. అప్పుడు మళ్ళీ 
సాగేది. (పయాణం యెక్కువ సేపు సాగలేదు. కారుని కనిపెట్టినాయన, దాన్ని నడుపుతూ 
స్టీరింగ్‌ చృకాన్ని అదుపు చెయ్యలేకపోయాడు. ఆయన కారు ఓ గోడకి ఢీ కొట్టి 
"పేలిపోయింది. యివాళ నికొలస్‌ కున్యో రూపొందించిన ఆ కారు రిపేరు అయి 
శుభం అయి పెరిన్‌లోని (టాన్స్‌పోర్ట్‌ మ్యూజియంలో గౌరవ పదమైన స్మానంలో 


వుంది. 


2] 


24 


మొట్టమొదటి నిజమైన కారుని 1886లో తయారు చేశారు. గాట్‌లీబ్‌ డైమ్‌లెర్‌ 


అనే జర్మన్‌ మెకానిక్‌ దాన్ని తను సొంతంగా నీర్మీంచాడు. అతను కారు బాడీకి సాదా 
సెళ్ళుని వాడి తనే తయారు చేసిన షెటోల్‌ ఇంజన్‌ని అమర్చాడు. 

రష్యన్‌ నౌకాదళ అధికారి కేస్టైన్‌ మొజాయ్‌స్కీ నిర్మించిన మొదటి విమానం కూడా 
ఎగరలేనంత బరువుగా వుండేది. దాని ఆవిరి యం(తం చాలా భారంగా వుండేది. విమానం 
వూపు అందుకుని వూరికే గాలిలో కొన్ని సారు యెగరగలిగేది. యెవళ్ళూ కూడా ఆవిరి యం తాన్ని 
యెక్కువ దూరం యెగరనీయలేరనీ, విమానానికి మరో యం(తం -- యింకా ేలికైందీ, 
బలమ్హైందీ కావాలనీ మొజాయ్‌స్కీ (గహించాడు. 

1902లో షెటోల్‌ ఇంజన్‌ వున్న విమానం యెగిరింది. దాన్ని రైట్‌ సోదరులు - 
ఆర్విల్‌, వీల్బర్‌, అనే యిద్దరు అమెరికన్‌ మెకానిక్కులు, తయారు చేశారు. వాళ్ళ మొదటి 
యాత విఫలం అయింది. మొదట యెగరాల్సిన వీల్బర్‌ విమానపు నాసికని మరీ కోసుగా 
సైకి తిప్పాడు. దానికి వేగం తగ్గిపోయి, కూలిపోయింది. అదృష్టవశాత్తూ యెవళ్ళూ 
గాయపడలేదు. రెండు వారాల తర్వాత ఆర్విల్‌ విమానం రెక్కని ఆనుకున్నాడు. ఆవిధంగా 
విమానాన్ని నడిపాడు. యీ సారి అతను విమానాన్ని అదుపులో పెట్టుకోగలిగాడు. ఇంజన్‌ 
స్టార్ధయింది, విమానం వూపు అందుకుంది, ఎగిరింది. నిజమే, యీ యెగరడం 17 
సెకండ్లే వుంది.... 

చూశారా యెంత మంచి యంతాన్ని ఇంజనీర్లు కనిపెట్టారో. 

అంతర్చహన యం(తానికి దాని ““అమ్మమ్మ'' ఆవిరి యం(తంనుంచి తీ వమైన 
లోపం సం కమించింది. యిందులోనూ అందులోనూ కూడా పిస్టన్‌లు ఒక లాగే పని 
చేస్తాయి: సక్‌ -కిందికీ, జక కిందికీ - ఇంజన్‌ని కుదుపుతూ. ఇంజన్‌ యెంత 
బలమై ౦దైంతే కుదుపు అంతగా వుంటుంది. దాని పిస్టన్న దెబ్బలవల్హ అది విరిగిపోవచ్చును 
కూడా. 

కాని టర్భయిన్‌ కి దాన్ని మోదే పిస్టృన్ను యేమీ లేవు. విరిగిపోయే (పమాదమూ లేదు. 
అంచేత టర్భయిన్లు చాలా బలంగా గట్టిగా వుండగలవు, 

ఇంజనీరు యీ విషయం గురించి యిలా అనుకున్నారు. అంతర్ప్చహన యంతం) 
తేలిగ్గా సులభంగా వుంటుంది, కాని అది మరీ దృఢంగా వుండలేదు. మరో పక్క 
టర్భయిన్‌ వుంది, భేషె_న యింజనే కాని దీనికి బాయిలర్‌ కావాలి, ఆధునిక ఆవిరి 
బాయిలర్‌ అయిదంతస్తుల యిల్హంత యెత్తు. దీనికీ చల్చబరిచే సరంజామా, గొట్టాలు 


వగైరా కావాలి. 


““అంతర్చహన యం, తానికుండే తేలికతనాన్నీ సౌలభ్యాన్నీ టర్బయిన్‌ కుండే దారుఢ్యం 


తోటీ, వేగంతోటీ కలపడం సాధ్యమేనా?” అని ఇంజనీర్లు ఆలోచించారు. యీ ఉష్ప 
నాయువులు, పిస్టన్‌ని గెంటడానికి బదులు ““బొంగరా”న్ని తిప్పగలవు. అందుకని యీ 
రకం యింజన్‌ని రూపొందించారు. దాన్ని సోవియట్‌ యూనియన్‌లో 1939లో నిర్మిం 
చారు. దాన్ని గాస్‌ టర్భయిన్‌ అని పిలిచారు. 

గాస్‌ టర్భయిన్‌ ఆవిరి టర్భయిన్‌కి లాగానే వుంటుంది. దాన్ని ఆవిరితో నడపరంతే, 
ఉష్ట వాయువుని వెల్లువగా పంపి నడుపుతారు. 

యిది చాలా తేలిగ్గా, బలంగా, వేగంగా వుండే యరజక్‌. దీన్ని విమానాల కోసం రూపొం 
దించినట్టుంది. యిప్పుడు దాదాపు అన్ని విమానాల్నోనూ గాస్‌ టర్భయిన్సు వాడుకలో 
వున్నాయి. 

మీరు యెప్పుడేనా ఓ నిజమైన తుపాకీని పేల్చి వుంళే, దాన్ని పేల్చగానే దాని పిడి 
భాగం మీ భుజాన్ని యెలా కొట్టుకుంటుందో మీకు బహుశా గుర్తుండి వుండాలి. దీన్ని 
““'పత్యాఘాతం'” అంటారు. అదెక్కణ్నుంచి వచ్చింది? మనం (టిగ్గర్‌ నొక్కగానే సుత్తి 
'పిస్ట్రన్‌ని కొడుతుంది. ఆ దెబ్బ ఒక రవ్వని కలిగిస్తుంది, అది తూటాలోని మందుగుండుని 
మండిస్తుంది. మందుగుండునుంచి వెలువడ్డ వాయువులు తూటా వెనక భాగాన్ని గాని లేదా 
గుండుని గాని గట్టిగా కొడతాయి, అన్ని వేపులకీ బయటికి గెంకేస్తూ. గుండు తుపాకీ 
గొట్ట లోనుంచి బయటికి యెగిరిపోతుంది, పేల్చిన వాడికి భుజంమీద అదురు తగుల్పుంది. 
తుపాకీనీ, పేల్చేవాబ్బీ కొశ్ళే శక్తిని (పత్మికియాత్మక శక్తి అంటారు. 

తూటాలోనుంచి గుండుని తీసేసి డొల్బని సపేలిస్తే యేమవుతుందిట? |పత్యాఘాతం 
వుంటుందా? ఆం వుంటుంది. ““తుపాకీ'లోకి మామూలు తుపాకీలో మాదిరీ కాకుండా, 
యెడతెగకుండా మందుగుండునో, ఇంధనాన్నో పెడితే యేమవుతుందట? లేదా యీ పెట్టిం 
దాన్ని తక్షణంగాకుండా (కమేపీ మండిస్తేనో? అప్పుడు యీ (పతి కియాత్మక శక్తి ““తుపాకీ” 
మీద, దాన్ని గెంపేస్తూ స్థిరంగా ఒత్తిడి కలిగిస్తూ నే వుంటుంది. యీవిధంగా (పత్ని కియా 
త్మక యింజన్‌ని చేశారు. 

(పతి కియాత్మక యింజన్నని మనగలిగే ఉక్కుతో చేస్తారు. ఆ యంతాల్ని విమా 
నాల్నోనూ, రాకెట్లలోనూ వాడతారు. 

విమానం యింజన్లు (దవ యింధనంతోటి, కిరోసిన్‌తోటి నడుస్తాయి. రాకెట్‌ 
యింజన్లు (దవ యింధనంతోటి గాని ఘన యింధనంతోటి గాని నడుస్తాయి. విమానం యింజన్‌ 
నిర్మాణం రాకెట్‌ యింజన్‌ నిర్మాణం కంటే చాలా భిన్నంగా వుంటుంది. యిది తార్కికమే 
యేమంటే అవి వేర్వేరు పరిస్పితుల్నో పని చేస్తాయి. 

విమానాలు భూమి ఉపరితలానికి దగ్గరగా, దాని వాతావరణంలో యెగురుతాయి. వేరే 


25 


26 


మాటల్లో చెప్పాలంటే అవి యింధనాన్ని మండించడానికి అవసరమై న గాలిలో యెగురుతాయి. 
విమానం యింజన్లకి ఒక (పత్యేక భాగం, లోపలికి గారి తీసుకునే భాగం, వుంటుంది. విమానం 
యెగిరేటప్పుడు దాని విశాలమైన, తెరుచుకున్న “నోరు” గాలిని మింగుతుంది. అప్పుడు గాలి 


గట్టీగా ఒత్తుకుని కంబశ్చన్‌ గదిలోకి (పవేశిస్తుంది. యీ గదిలోకి కిరోసిన్‌ని పంపుతారు. 
అది హెచ్చు ఉష్మోగతవల్ల మండుతుంది. నాజిల్‌ నుంచి వాయువు వేడి (పవాహం బయట 
పడి యింజన్‌నీ, దాంతోబాటు విమానాన్నీ ముందుకు గెంటుతుంది. మీరు బహుశా యిలాంటి 
యింజనని చూసి వుంటారు. అనేక రకాల విమానాల రెక్కల సైనా తోకల సైనా వుండే 
వెండి “పాగాకు చుట.లు” మీకు గురు న్నాయా? యివే (పత్ని కియాత్మక యింజన్లు. 
లు అతు ౧ 
రాకెట్లు భూమికి దూరంగా గాలిలేని బాహ్య రోదసిలో యెగురుతాయి. యిది ముఖ్యం - 
గాలిలేని రోదసి. అయినా గానీ యింధనం మండాలి కదా. 


అందుకనే రాకెట్టు తమ యింధనాన్నీ, గాలినీ -- లేదా యింకా కచ్చితంగా చెప్పాలంటే 
ఆమ్మజనిని - తమతో తీసుకెడతాయి. 

రాకెట్‌ యింజన్‌ (దవ యింధనంతోటి నడిస్తే, యెగిరేందుకు గాను దానికి రెండు 
టాంకులు కావాలి. ఒక దాంట్ళో యింధనం వుంటుంది, యింకో దాంట్నో ఆమ్లజని, 
యో యింధనాన్నీ, ఆమ్ల జనినీ కంబశ్చన్‌ గదిలోకి పంపిస్తారు - యిక యిక్కడినుంచీ మిగి 
లింది మీకు తెలుసు. 

నిజానికి రాకెట్లుకి చాలా టాంకులు వుంటాయి. ఒక జత దాంట్లో 
యింధనం, ఆమ్మ జని అయిపోతే దాన్ని ““అవతరికి విసిరేసి,” యింధనాన్నీ ఆమ్ల జనినీ 
యింకో జత దాంటోనుంచి తీసుకోవడం జరుగుతుంది. యిదీ అయిపోతే యింకోటి 
వస్తుంది. 

కృతిమ ఉప్మగహాలని గాని, రోదసీ నౌకలని గాని (పయోగించినప్పుడు వచ్చే వార్తా 
(పసారాలు గుర్తున్నాయా మీకు? “మొదటి దశ మామూలుగానే విడివడింది... 
రెండవ దశ విడివడింది... మూడవ దశ...”” యీ దశలు యింధనానికీ, ఆమ్ల జనికీ వుండే 
టాంకులు. 

రాకెట్‌ యింకా భూమ్మీద వుండగానే ఘన యింధనాన్ని ఆమ్మజనితో మ్మిశితం చేస్తారు. 
అది టాంకులోనే మండుతుంది. ఒక టాంకు “'కాలిపోగానే* అది విడిపోయి విసిరెయ్య 
బడుతుంది. తర్వాత మరో టాంకులో యింధనం మండడం మొదలవుతుంది... యివి కూడా 
రాకెట్‌ దశలే. 

మనం అనుకుంటూ వున్న యీ యింజన్సన్నీ దగ్గరి చుట్టాలే. వీటన్నిటికీ కూడా 
నడవడానికి యింధనం కావలసిందే. యింధనాన్ని మండిస్తూూ అవి ఉష్ణ శక్తిని వదులుతాయి. 


అందుకనే యీ యంతాలని ఉష్ట యంతాలంటారు. 

భూమ్మీద యింకా చాలా యింధనం వుంది, కాని మన నిక్షేపాలు యేశేటికీ తరిగి 
పోతున్నాయి. మనకి యింకో వందా వందా యాభ్బె_ యేళ్ళకి సరిపడా యింధనం వుందని నిపు 
ణులు అంటున్నారు. అదీ, మనం జ్యాగత్తగా పొదుపుగా వాడుకుంటే. అంటే మనుషులు 
శక్తి పాత వనరులని మరింత మెరుగ్మా వాడుకోవాలి, శక్తి కొత్త ఆధారాల కోసం అన్వేషిం 
చాలి. 

యెలాంటి ఆధారాలు? వాటిని గురించి మనం ముందు ముందు చర్చించు 


కుందాం. 


27 


ad 


2కు 


[పని 


sii 
క్‌ Lat 
1 


ఒక కిలో గాం యురేనియం బరువెంత? 


అణు విద్యుత్‌ 'కేందాల గురించి, అణుశక్తి చోదిత నౌకల గురించి మీరు విన్నారా? 
మీరు వాటి గురించి వినీ వుంటారు, చదివీ వుంటారు. అణు విద్యుత్‌ 'కేందాలు 
విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేస్తాయి. అణుశక్తి చోదిత హిమ విచ్చేదకాలు ఆర్కిటిక్‌ మహా సము దంలో 
రవాణా నౌకర్ని తీసుకెడతాయి. 

అణువులో వున్న శక్తిని యెలా వినియోగపెట్టుకోవాలో మనుషులు యిటీవలే తెలుసు 
కున్నారు. (పపంచపు మొట్టమొదటి అణు విద్యుత్‌ 'కేందాన్ని సోవియట్‌ యూనియన్‌లో 
1954లో కలూగ దగ్గర వున్న పట్టణం ఓబ్నిన్‌స్క్‌లో ఆరంభించారు. (పపంచపు మొట్ట 
మొదటి అణుశక్తి చోదిత నౌకలు యింకా తర్వాత వచ్చాయి. 

అయినా గానీ “అణువు” అనే పదం మనుషులకి యేనాటి నుంచో తెలుసు. 

రెండు వేల యేళ్ళకి పూర్వం డెమ్మోకిటస్‌ అనే ఆయన (ప్రాచీన (గీసులో వుండేవాడు. 
మానవుడి (పకృతి పరిసరాల్ని గురించి ఆయన యెంతగానో ఆలోచించాడు. నీళ్ళు, రాళ్ళు, 
చెట్టు, పువ్వులు, జంతువులు యితర వస్తువులు దేంతో నిర్మితమయ్యాయా అని ఆయన 
ఆలోచించాడు. యివాళ శా స్తజ్ఞాలకి సహాయ పడే లాంటి సంక్టిష్కుమైన సరంజామా యేదీ 
ఆయనకి లేకపోయింది. కాని డెమ్మోకిటన్‌కి మెరుపు లాంటి వూహ తట్టింది. (పకృతిలో వున్న 
(పతీదీ ఓ యిల్గుని యిటికలతో కట్టినట్టుగా, సూక్ష్మకణాలతో తయారైందని ఆయన 
అనుకున్నాడు. |పకృతిలో వున్న యీ “యిటికలు” మామూలు కంటికి కనిపించవంతే, 
(పపంచంలో అతి సూక్ష్మపదార్భాలు అవేనని డెమ్మోకిటస్‌ అనుకున్నాడు. వాటిని యింక 
మరింత చిన్న వాటిగా చెయ్యడం వుండదు. డెమో(కిటస్‌ యీ సూక్ష్మ భాగాల్ని “అణువులు” 
అంటే అభేద్యమై నవి, అని పిలిచాడు. 

చాలా శతాబ్బాల తర్వాతనే స్పష్టం అయింది డెమో. కిటస్‌ పొరపడ్డాడు అని. 

వంద సంవత్సరాల కితం అనీ బెక్కెరెల్‌ అనే (ఫెంచి శాస్త్రవేత్త యింటికి వెళ్ళి 
పోయే ముందు తన లేబరేటరీని శుభం చేస్తున్నాడు. రసాయనిక (పయోగాలకి ఉపయో 
గించిన (పయోగ నాళికల్ని, ఫ్థాస్కుల్ని అల్మారాలో పెళ్ళేడు. మందమైన నల్బని కాగితంలో 
చుట్టి న్‌ ఫోటో! గాఫిక్‌ స్లేట్లని షెల్‌ మీద పెట్టాడు. అప్పుడు ఆఖరు సారి శుభంగా, నిగనిగ 
లాడుతూ వున్న బల్బల 'కేసి చూశాడు. వాటి మీద తను అధ్యయనం చేస్తూ వున్న వస్తువు 
తాలూకు కొన్ని ముక్కర్ని గమనించాడు. ఆ వస్తువు యురేనియం. బెక్కెరెల్‌ హడావుడిగా వున్నాడు, 
ఆ చిన్న ముక్కల్ని పోగు చేసి, అల్మారాలోకి గిరవాటు వేసేటప్పటికి ఫోటో గాఫిక్‌ ప్పేట్టు వున్న 
పొట్లంమీద ఓ ముక్క పడింది, గాస్‌ల్రెట్‌ ఆర్బేసి తలుపు మూసేసి బెక్కెరెల్‌ వెళ్ళిపోయాడు. 


ఆ మర్నాడు బెక్కెరెల్‌ ఆ పాట్లంమిదనుంచి ఆ చిన్న యురేనియం ముక్కని దులి 
సేసి ఆ స్టేటుమీద ఫోటో(గాఫ్‌. తీశాడు. దాన్ని డెవలప్‌ చేసేటప్పటికి అది అంతకు ముందే 
ఎక్స్‌పోజ్‌ అయి పాడై పోయినట్టు తేలింది. యురేనియం ముక్క పడిన చోట ఫిల్ముమీద నల్బని 
మచ్చ వుంది. ఆ శాస్తృజ్ఞడికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు కావాల్సికి అదే (పయోగాన్ని చేశాడు. 
మళ్ళీ ఫోటో. గాఫిక్‌ స్లేటుమీద యురేనియం ముక్క స్పష్టమైన “బొమ్మ” కనిపించింది. 

యిద్దరు యితర శాస్త్రజ్ఞులు, పియరీ, మేరీ క్యూరీ అనే వాళ్ళు, యీ రహస్యాన్ని 
భేదించ పూనుకున్నారు. వాళ్ళు అనేక వస్తువులతో (పయోగం చేసి రేడియం, పాలోనియం 
కూడా యిదే ఫరితాన్నిస్తాయని కనిపెట్టారు. కాని యెందుకని? ఒక్క సమాధానమే వుంది. 
““అభేద్యమైని' అణువుల కుహరాల్నోనుంచి ఒక రకం సూక్ష్మకణాలు వెలువడతాయి. యీ 
సూక్ష్మకణాలే ఆ స్సేట్సని ఎక్స్‌పోజ్‌ చేశాయి. అంటే అణువు ఒక్కకే అతి చిన్న పరిమాణం 
కాదన్నమాట, యింకా చిన్న చిన్నవి వుండి వుండాలి. 

యివాళ మనకి అణువు యెలా నిర్మితం అయిందో తెలుసు. ఒక పెద్ద తేనె చుక్క 
చుట్టూతా నుసుమలు ఆవరించుకున్నాయని వూహించుకోండి. ఆ నుసుమ కీటకాలు తేనె 
చుక్కని వదిలిపోలేక చుట్టూతా తిరుగుతూ వుంటాయి. యే వస్తువు తాలూకు అణువుని 
పరీక్షించినా మనకి దాదాపు అదే బొమ్మ కనిపిస్తుంది. ఆ పెడ “చుక్క” కేం దంలో 
కేందకం వుంటుంది. దాని చుట్మూతా తేలిగ్గా, కదలాడే నుసుమల్హాగా వుంటాయి ఎల 
(డాన్స్‌: అవి కేం దకం చుట్టూతా తిరుగుతూంటాయి, దానికి కట్టి పడవేసినట్టు . అయినా 
గానీ, అవి దాని చుట్టూతా, నుసుమల్మ్హాగా చిందరవందరగా యెగరవు. (పతీదీ తన దారిలో 
వెడుతూ. వుంటుంది - దాని కక్ష్యలో. 


అయినా, అంతటితో అయిపోలేదు. ఆ 'కేం[దకం కూడా గట్టిగా ఒత్తుకున్న సూక్ష్మ 
కణాలతో వుంటుంది. వాటిని (పోటాన్లు అనీ, న్యూటాన్లు అనీ అంటారు. 'కేందకం 
ఒక తాటితో గట్టిగా చుళ్ళ్చేసిన (స్పింగు లాగా వుంటుంది. దాంటో (బహ్మాండమై న 
శక్తి వుంది. ఆ (స్పింగు చాచుకుని, తనలో వున్న శక్తిని బయటికి వదలాలంశే తాటిని కోసె 
య్యాలి, 'కేం్యదకం తన శక్తిని బయటికి పంపాలంటే దాన్ని నాశనం చెయ్యాలి. ఆ సూక్ష్మ 
కణాల్ని బంధించే అదృశ్య స్ఫూతాల్ని కోసెయ్యాలి. అప్పుడవి అన్ని వేపులకీ, చుట్టూతా 
వున్న ఖాళీలోకి తమ శక్తిని వదిలేస్తూ, యెగిరిపోతాయి. 

““భారమై నో మూలకాల -- యురేనియం, ప్యూటోనియం - కేం దకాల్ని ధ్వంసం చెయ్య 
డం (లేదా ఛేదించడం, శా స్తజ్ఞాలన్నట్టు) అతి సులువు. యీ మూలకాల్ని “భారిమై నవి 
అన్నారు యేమంచే వాటి కేం దకాలలో మహా యెక్కువ సూక్ష్మకణాలుంటాయి. ఒక సూక్ష్మ 
కణం కేం దకాన్ని కొడితే, ఒక గుండు లక్ష్యాన్ని కొట్టినట్టుగా, అది విచ్చేదన చెందడానికి 


51 


52 


చాలు. “అత్యుత్తమైన గుళ్ళు న్యూటాన్సు - కేందకంగా తయారయే ఆ సూక్ష్మ కణాలే. 

న్యూ టాన్స మామూలు స్తలం కేందకంలోనే. “యింటి దగ్గరి” వుండే వాటిలో 

౧ ఇ గ 

యెప్పుడూ “సంచారం. చేసే” న్యూ టాన్ను కూడా వుంటాయి. అవి కేం దకాన్ని వదిలేసి 
యురేనియం ముక్కలో రోడ్డుమీద తిరిగే వాళ్ళల్హాగా తిరుగుతూ వుంటాయి. కొంచెం 
వెనకో ముందో “సంచారి న్యూ టాన్‌కి మరో కేందకం తగుల్తుంది. తాకిడికి ఆ 'కేందకం 
విచ్చేదం అవుతుంది. అందులోనుంచి రెండు న్యూ(టాన్సు ఆవిర్భవిస్తాయి. యిటో అటో 
అవి ఖాయంగా తర్వాతి రెండు కేందకాలని విచ్చేద పరుస్తాయి. యిప్పుడు యురేనియం 
ముక్కలో నాలుగు గుళ్ళు వుంటాయి. యిక యిది అలా అలా సాగుతూనే వుంటుంది... 
ఒక దాని తర్వాత ఒకటిగా ఆ కేం దకాలు అన్ని దిశల్నోనూ గొడ్డలి దెబ్బకి చెదరిన సపేడు 
ముక్కల్లా శక్తి బహిర్గతం చేస్తూ యెగిరిపోవడం జరుగుతుంది. యెక్కువ శక్తి యెక్కువ 
ఉష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక కిలోగామ్‌ యురేనియం రెండు వేల టన్నుల బొగ్గు 

ల వాం హాం గ 
ఉత్పత్తి చేసేటంతటి ఉషాన్ని ఉత్పత్తి చేస్తుంది. 

యిది అద్భుతంగా లేదూ! ఒకటి రెండు సీసపు బొట్టు పెళ్ళైల యురేనియం మొత్తం 
ఒక యేడాదికి సరిపడా యింధనాన్ని పెద్ద విద్యుత్‌ కేం దానికి యివ్వడానికి చాలు. అందు 
కనే అణు విద్యుత్‌ కేందాల్ని బొగ్గు గాని, చమురు గాని, పీర్‌ గాని దగ్గరో లభ్యంకాని 
చోటుల్నోనే కడతారు. 

యీలాంటి కేం దానికి అతి ముఖ్యమైంది అణు లేదా యింకా నిక్కచ్చిగా చెప్పా 


లంకే, పరమాణు విద్యుత్‌ రియాక్టర్‌. యిది పైనా కిందా మూసేసిన (బహ్మాండమైన 
సిలిండర్‌ వరుల స్తంభం. యిది దగ్గర దగ్గర గుండటి దాబరా గిన్నె లాగానో, డేగిసా లాగానో 
వుంటుందనుకోండి. యీ డేగిసా లోపల యురేనియం కడ్నీలు, నీటి గొట్టాలు వుంటాయి. 
యీ రియాక్టర్‌ పైనా బయటా అనేక సూచికయం(తాలు వుంటాయి. యురేనియం కడ్మీల 
లోపల కేం దకాలు నిరంతరంగా విచ్చేదం అవుతూనే వుంటాయి. అణు యింధనం మండు 
తూనే వుంటుంది. నీళ్ళు అధిక ఉష్యోగతలో కాగుతూనే వుంటాయి. 

పంపులు యీ వేణ్లీళ్ళని ఆవిరి ఉత్పాదక యం(తంలోకి గెంటుతాయి. 

యీ ఆవిరి ఉత్సాదక యం(తపు నిర్మాణం చాలా తేలిక: ఒక గొట్టంలో యింకోటి. 
లోపలి గొట్టంలో రియాక్ట్రర్‌ నుంచి వచ్చిన వేణ్బీళ్ళు వుంటాయి. బయటి దాంట్యో, లోపలి 
గొట్టానికి (పతిదిశలో చల్చబరిచే విభాగంనుంచి వచ్చే నీళ్ళు వుంటాయి. రియాక్ట ర్‌నుంచి (పవ 
హించే నీళ్ళ వేడి చన్నీళ్ళ కి బదలాయింపు అవుతుంది. అది మరిగే స్థాయికి చేరుకోగానే, ఆవిరిగా 
మారుతుంది. యూ ఆవిరి టర్భయిన్‌ ఆకులకి అందుతుంది, అది తిరగడం మొదలెడుతుంది. 

ఉష్ణాన్ని పరిత్యజించిన తర్వాత, రియాక్టర్‌ నీళ్ళు రియాక్టర్‌కి మళ్ళీ తిరిగివస్తాయి. 


మళ్ళీ యింకోసారి ఆవిరి ఉత్పాదక యం(తంలోకి పోతాయి. యిది (పయాణం చేసే 
ఆవర్హాన్ని మొదటి పరిధిరేఖ అంటారు. ఒక సారి టర్బయిన్‌ని తిప్పాక ఆవిరి చల్చబరిచే 
విభాగంలోకి పోతుంది. అక్కడ చల్లబడి మళ్ళీ నీళ్ళుగా మారుతుంది. ఆ నీళ్ళు మళ్ళీ 
ఆవిరి ఉత్పాదక యం(తంలోకి పోయి, మళ్ళీ ఆవిరి అవుతాయి... నీళ్ళనీ, ఆవిరినీ తీసుకెళ్ళే 
యీ రెండో ఆవర్హాన్ని ద్వితీయ పరిధిరేఖ అంటారు. 

రియాక్టర్‌, ఆవిరి ఉత్పాదక యం(తం, టర్భయిన్‌, చల్చబరిచే విభాగాలూ కలిసి 
అణు విద్యుత్‌ ఇన్‌స్టాళ్ళేషన్‌ అవుతాయి. యీ ఇన్‌స్టాల్సేషన్‌ని యం(తాలు నడుపుతాయి, 
మనుషులు నడుపుతారు -యం(త నిర్వాహకులు. 

యిలాంటి ఇన్‌స్ట్రాల్ళేషన్సు అణు విద్యుత్‌ కేం దాల్నో, అణుశక్తి చోదిత హిమ విచ్చేదక 
నౌకలో వుంటాయి. విద్యుత్‌ కేం దాల్మోని టర్బయిన్ను అణుశక్తిని విద్యుత్‌ గా మారుస్తాయి, హిమ 
విచ్చేదక నౌకల్ళోని టర్బయిన్ను దాన్ని చలనంగా మారుస్తాయి. యిలాంటి బలమైన ఇన్‌స్టా 
ల్లేషన్సున్న హిమ విచ్చేదక నౌకలు సాం దమ్హైన మంచు గుండా మామూలు నౌకలని నడిపిస్తాయి. 
1977 ఆగస్టులో సోవియట్‌ హిమ విచ్చేదక నౌక “ఆర్‌, గ్రాటిక్‌ ”” ఘన హిమ శ్షేతాల గుండా 
ఉత్తర ధృవానికి వెళ్ళింది. అంతకు ముందు యే హిమ విచ్చేదక నౌక యిలా చెయ్యలేకపోయింది. 

యీ సందర్భంలో రెండు (పశ్నలని మీరు అడిగితే మాకు ఆశ్చర్యం లేదు. 

మొదటిది: ద్వితీయ పరిధిరేఖలో నీళ్ళు యెందుకు మరిగి ఆవిరి అవుతాయి? మొదటి 
పరిధిరేఖలో యెందుకు ఆవిరి లేదు? 

రెండవది: యింతకీ రెండు పరిధిరేఖలు యెందుకు? సరాసరి రియాక్ట్రర్‌లోనే ఆవిరిని 
యెందుకు తయారు చెయ్యకూడదు? యింతా చేసి అక్కడ ఆవిరిని ఉత్పత్తి చెయ్యగలిగి 
నంత ఉష్ణం వుంది కదా. 

మొదటి దానికి సమాధానం చెప్పడం సులభమే. నీళ్ళు మొదటి పరిధిరేఖలో మరగవు. 
యేమంశకే అక్కడ నీళ్ళు మరీ ఒత్తుకు పోయి వుంటాయి. పీడన యెంత యెక్కువైతే 
నీటి మరుగుదల స్తాయి అంత యెక్కువ వుంటుంది. 

రెండవ దానికి జవాబు చెప్పడానికి మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 

యురేనియం తూచినట్టుగా ““మండినా అది మనుషులకి చాలా (పమాదం. కేం దకం 
విచ్చేదం అయినప్పుడు అనేక “తునకలు”, సూతక్షాణువులు విపరీతమైన వేగంతో అన్ని 
వేపులకీ యెగిరిపోతాయి. యీ (పవాహాన్ని అణుధార్మిక వికీర్ణ ౦ (రేడియేషన్‌) అంటారు. 
యీ వికీర్ణం సజీవమైన (పతిదానికీ (పమాదమే. అందుకనే రియాక్టర్‌ చుట్టూతా 
మందమైన కాంకీటు గోడలు కడతారు. యీ గోడల్ని “జీవ రక్షణి" అంటారు. 


పరమాణు ఇన్‌స్టాల్ళేషన్స్‌ల్హోని రెండు నీటి పరిధిరేఖలని వికీర్ణంనుంచి (పజలని 


55 


34 


రక్షించే రీతిలో రూపొందించారు. మొదటి పరిధిరేఖలో (ప్రవహించే నీరుకి వికీర్ణం “సోకు 
తుంది,” యురేనియంలాగా అదీ సూత్షాణువుల్ని విడుదల చేస్తుంది. యీ “సోకిన,” 
“మురికి” నీటిని ఆవిరిగా మారిస్తే అప్పుడు గొట్టాలు, పంపులు, టర్చయిన్ను కూడా 
అణు వికీర్ణ ౦ తగిలినవి అవుతాయి. 

అందుకని రియాక్ట్రర్‌లో వున్న వికీర్ణం సోకిన నీరు వేరే నీటిని వేడి చేసేటట్టు నిర్మ 
యించారు. ఆ గొట్టాల గోడలు (పమాదకరమై న సూక్ష్మాణువుల (పవాహాన్ని యెంతగానో 
అడ్నగించి ద్వితీయ పరిధిరేఖలోని నీటిని పరిశుద్దంగా, లేదా దాదాపు పరిశుద్ధంగా వుంచు 
తాయి. టర్బ్చయిన్‌ చుట్బూతా చల్చబరిచే విభాగం చుట్టూతా జీవ రక్షణని నిర్మించే అవసరం 
లేదు. మనుషులు ధ్నెర్యంగా వాటితోబాటుగా పని చెయ్యచ్చు. 

అణు వికీర్ణపు ఫలితాలని మొదట అనుభవించిన వాడు పియరీ క్యూరీ. ఆ ధ్లై_ర్య శాలి 
ఒక రేడియం ముక్కమీద కొన్ని గంటల సేపు తన చెయ్యి వుంచాడు, కొంచెం సేపటి తర్వాత ఒక 
బొబ్బ, పుండు చేతిమీద వచ్చాయి. ఆయనకి బాగయేటట్టు వైద్యం చేశారు. కాని దీని తర్వాత 
రేడియంతోటీ, యురేనియంతోటీ పని చేసేటప్పుడు హెచ్చరికగా వుండాలని జనం | గహించారు. 

అణు విద్యుత్‌ కేం దాల దగ్గర మొక్కల్ని పెంచడానికి (గీన్‌ హౌన్‌లని కూడా నిర్మించ 
వచ్చు. ఫిన్‌లాండ్‌ గల్ఫ్‌ దగ్గర నిర్మించిన లెనిన్‌, గాడ్‌ అణు విద్యుత్‌ కేందం మత్స్యకారులకి 
కూడా సాయం చేస్తుంది. టర్భయిన్నని చల్చబరిచిన వెచ్చటి నీరు గల్ఫ్‌ లోకి పోతుంది. 
చేపలకి ఆహారంగా పనికొచ్చే నీటి మొక్కలు అక్కడ సమృద్దిగా పెరుగుతాయి. ఆహారం 
దొరికే చోట చేపలు వుంటాయి. 

అణు శక్తి మనుషులకి మరో ముఖ్య విధంగా కూడా సాయపడుతుంది. భూమిమీది మంచి 
నీరు గబగబా తరిగిపోతోంది - మామూలు నీళ్ళు, మనం తాగడానికీ, వంటకీ స్నానానికీ ఉపయో 
గించే నీరు. మనం యెక్కువ నీళ్ళు తాగేసి, స్నానం చేసేస్తున్నామని కాదు. పరి శమలు మరింతగా 
నీటిని వాడేన్తున్నాయి. యినుముని కరిగించడానికి, చమురు తోడడానికి, విద్యుత్‌ని ఉత్పత్తి 
చెయ్యడానికి నీరు అవసరం అవుతోంది. వ్యవసాయానిక్కూడా బోలెడు నీరు అవసరం. యెంతో 
యెండ, సారవంతమైన నేలా వున్న (పాంతాలు భూమ్మీద వున్నాయి, కాని నీళ్ళుండవు. అక్కడికి 
కాలవల్ని తవ్వుతున్నారు, నదులనుంచి నీళ్ళని పారిస్తున్నారు, యెండిన బీళ్ళ దాహం తీర్చడానికి. 

భూమికి వున్న అతి పెద్ద నీటి ఆధారం సమ్ముదాలు, మహాసమ్ముదాలు. కాని ఆ నీరు 
ఉప్పుగా వుంటుంది. వాడకానికి ఉప్పు నీటిని మంచి నీటిగా చెయ్యవచ్చు. యిది చాలా 


సులభం -- ఉప్పు నీటిని మరగ కాచి అందులోనుంచి వచ్చిన ఆవిరిని (దవంగా మార్చే విభాగా 


ల్లోకి పంపి చల్చబరుస్తారు. ఫలితం మంచి నీరు. అప్పుడు “రుచి కోసం” 
క్షారం చేస్తారు. స్నానానికి, పానానికి, తోటలకి, కాయగూరల మళ్ళకి పారించేందుకు అది 


దాన్ని కొంచెం 


తయారుగా వుంటుంది. మడ్మిని ““ప్మాతనుంచి తీసేసి అందులో మళ్ళీ ఉప్పు నీటిని మరగ 
బెడ్డారు. ఆ మడ్డి కూడా ఉపయోగపడే వస్తువే. అందులో చాలా విలువైన పదార్హాలుం 
టాయి; మాంగనీసు, సోడియం, పొటాషియం, యింకా చెప్పే కొంచెం బంగారం ' కూడా. 

ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చాలంకే బోలెడు శక్తి కావాలి. యీ శక్తిని అణు 
విద్యుత్‌ కేం దాలు యివ్వగలవు. 

సోవియట్‌ యూనియన్‌లోని కాస్పియన్‌ సమ్ముదపు తూర్పు తీర (ప్రాంత ఊషర 
మై దానంమీద వుంది షెవ్‌చేంకొ అనే పట్టణం. బల్హ పరుపులా చదునుగా, మొక్కా మొడుసూ 
లేక యెండిపోయిన వీధులున్న పట్టణం తక్షణం కళ్ళ ముందు కనిపించవచ్చు. కాన్ని అది 
తప్పు. షెవ్‌చేంకొకి కావలసినంత నీరు వుంది. నీడగా రోడ్డుకటూ యిటూ చెట్లతో, ఫౌంచు 
న్లతో, పుష్ప శోభితమై వుంటుంది ఆ పట్టణం. యీ అద్భుతాలన్నీ మనిషి చేసినవే. సెన్‌ 
చేంకొ అణు విద్యుత్‌ కేంద స్థావరం కావడంవల్ల యిదంతా సాధ్య పడింది. దీని శక్తి 
మొత్తం దాదాపు మంచి నీటిని ఉత్పత్తి చేసే బలమైన ఇన్‌స్ట్రాల్లేషన్లకి పోతుంది. ఆ రకంగా, 
పట్టణానికి నీళ్ళు, పర్మిశమలకి ముడి పదార్హాలు: సోడియం, పొటాషియం, మాంగనీసు 
లవణాలు అనేక యితర జాపయోగిక పదార్భాలు లభ్యం అవుతున్నాయి. 

(పస్తుతంలో థర్మల్‌ విద్యుత్‌ కేం దాలకంటే అణు విద్యుత్‌ కేందాలు చాలా తక్కువ 
విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో, ఓ యిరవై ముప్ప్ఫె యేళ్ళల్స్‌ భూమ్మీద శక్తి 
ఉత్పాదకతలో అణు విద్యుత్‌ 'కేందాలు పెద్ద భాగం ఆకతాయి. యిందుకు రెండు కారణా 
లున్నాయి. మొదటగా, అందుబాటులో వున్న యింధనం రానురాను తరిగిపోవడం. 
రెండవదిగా, వున్న కాస్త దాన్ని తగల బెట్టడం తెలివితక్కువ కాబట్టి . చమురు, వాయువు, బొగ్గుల 
నుంచి ఉపయోగ పడే వస్తువుల్ని యెన్నిటినో తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి కృతిమ 
దారం. అంచేత ఆ రకంగా చొక్కాల్ని, కోట్లని, బొచ్చుని తయారు చేసుకోవచ్చు. ఉక్కు 
కంకే గట్టిగా వుండే కృతిమ పదార్భాలని తయారు చేసుకోవచ్చు. గాజు నూలు, యంత 
విభాగాలు యింకా చాలా చాలా వస్తువుల్ని తయారు చేసుకోవచ్చు. 

మొత్తం మీద 2000వ సంవత్సరం నాటికి మన విద్యుత్‌లో సగం పైగా అణు విద్యుత్‌ 
'కేం్యదాల్నో ఉత్పత్తి అవుతుంది. మరి అది ధర్మల్‌ విద్యుత్‌ కేందాల్న్హో ఉత్పత్తి అయే దాని 
కంటే పదింతలు చవక. 

సోవియట్‌ యూనియన్‌లో అణు శక్తి ఉత్సాదన వేగంగా పెరుగుతోంది. (పతి పంచ 
వర్ష (పణాళిక. కాలంలోనూ పదేసి అణు విద్యుత్‌ కేందౌల దాకా నిర్మాణం అవుతున్నాయి. 


55 


నె 
ఖం 
౧ 
టి 
ఇ 


| 


| 


1066069056 669 6 ౦66996 ఇ. 9 66 9 6 ౪ ౪9 
SSC. © © COQ 929%2.9 © ¢ 


5 
Ce” ల 
3 , ల న్‌ ణ్‌. 
గ్‌ 03 i p33 స! 
| red (1 ॥ | 
IY eg మ న్‌ ళ్‌ i 
టో ధ జో (| | నో 
4 క్‌ శ 4 
|| మ్‌ A ట్‌ ॥ 
తా శ 
మ € 
శి / . « “| 
క 


38 


నీళ్ళు మండుతాయా? 


“అక్కా చెల్టెళ్ళ'' నక్కల గురించిన రష్యన్‌ అద్భుత కథ ఒకటి వుంది. అవి “అగ్ని 
పుల్లలు తీసుకుని వినీల సమ్ముదం దగ్గరికి వెళ్ళి సముదాన్ని అంటించేశాయట.'” సముదం 
భీకరంగా అంటుకు పోయిందట. నిప్పు ఆర్సేవాళ్ల్ళు “అప్పచ్చులనీ, దాబరా గిన్నెలనీ, యెండిన 
పుట్టగొడుగుర్నీ'' తీసుకెళ్ళి దాన్ని ఆర్పబోయార్భ. “చెత్త” అనచ్చు మీరు. “నీళ్ళు అంటు 
కోవు. సమ్ముదం నీళ్ళు గానీండి నది నీళ్ళు గానీండి సరస్సు నీళ్ళు 
గానీండి. తద్భిన్నంగా, నీళ్ళే మంటని ఆర్బేస్తాయి” అంటారు. మీరు రై పే, పూర్తిగా 
కాకపోయినా. 

నీరు తనకిగా మండదు --అది నిజమే. కాని చ్మితం యేమిటంటే దీని మూల పదా 
ర్హాల్హో ఒకటి దివ్యంగా మండుతుంది, రెండోది మంటని నిలబెడుతుంది. యూ మూల 
పదార్హాలు ఉదజని, ఆమ్లజని. కాని కథ యిం౯ వుంది. ఒకో అప్పుడు “సాదా” ఉదజనిలోకి 
మామూలు వాటికంకే రెండింతలు బలు 


“7 
ఆజా 


న కణాలు దూరతాయి. యూ బాపతు 
ఉదజనిని భార ఉదజని లేదా డ్యూటీరియం అంటారు. యిదుగో యీ మూల పదార్శమే 
అపరిమితమైన శక్తిని గురించి మానవుణ్ణి కలగనేటట్టు చేసింది. 

భార ఉదజని రెండు పరమాణువుల్ని దగ్గరగా కలిపితే ఫలితం నూతన మూల 
పదార్భపు - హీలియం శకేందకం వస్తుందనీ, మహా శక్తిని ఉత్పత్తి చెయ్యవచ్చనీ యేనాటి 
నుంచో తెలుసు. ఒక కిలో! గాం డ్యూటీరియం పధ్నాలుగు మిలియన్న కిలో గాముల బొగ్గుని 
కాలిస్తే యెంత శక్తి వస్తుందో అంత శక్తిని యిస్తుంది. 

మహాసము దంలో యెంత డ్యూటీరియం వుందో తెలుసా? మానవాళికి 50 చిలి 
యన్న సంవత్సరాలకి సరిపడా వుంది. 

యేమైనా రెండు 'కేందకాలని సంధించడం చాలా కష్టం. యిలా చెయ్యాలంటే 
డ్యూటీరియంని సూర్యుడిమీద వుండే లాంటి 200 మిలియన్ల డ్మిగీల సెంటి గేడ్‌ ఉష్ణో 
(తలో వెచ్చచెయ్యారి! యీ ఉష్యోగతలో మ్మాతమే డ్యూటీరియం రెండు కేం దకాలు 
కలిసి, గుప్తంగా వున్న శక్తిని బహిర్గతం చేస్తాయి. 

యిలాంటి అనూహ్యమైన ఉష్ణం (పకృతిలో (పతిదాన్నీ ఆవిరి చేసి వాయువుగా 
మార్చేస్తుంది -- ష్టాస్మా అయిపోతుంది. అంటే డ్యూటీరియంని వేడి చేసే ఇన్‌స్ట్రాల్సే 
షన్ను కూడా వాయువుగా మారిపోతాయని అర్భ మా? అంటే యీ (కమాన్ని ఉపయోగించ 
లేం అన్నమాట. అదృష్టవశాత్తూ, అలాంటి పరిస్తితి లేదు. 


కణాలతోటేీ, పదార్జాల సూక్ష్మ భాగాలతోటీ, అం, ఎలక్కానులు, న్యూ(టా 


నులు పరమాణు కేందక తునకలు, మొత్తం పరమాణు కేం దకాలతోటి, ప్లాస్మా 
తయారవుతుంది. యీ వస్తువులన్నిటికీ విద్యుత్‌ ఆవేశం వుంటుంది. శ్నాస్తృజ్ఞ్హలు దీన్ని 
వాడుకోవచ్చు, అందుకని వాళ్ళు ష్టాస్మాని అయస్కాంత క్షే తంలో '“'పాట్టంి” కళ్చైయ్యాలని 
నిర్ణ యించారు. 

అయస్కాంత శ్షేతం అంశే యేమిటీ అనేదాన్ని వివరించడం కషం, కాని 
(పయత్నిద్దాం. 

బహుశా మీరు ఒక్క సారేనా అయస్కాంతాన్ని చేతిలో పట్టుకుని వుంటారు. ఆ 
లోహపు ముక్క (పతి చిన్న యినప ముక్కని తన వేపు ఆకర్షిస్తుంది: మేకులు, సూదులు, 
పిన్నులు... అయస్కాంతమే యినుముకి గట్టిగా ““అతుక్కుంటుంది.”” 

మీరు చదివిన యెన్నో పుస్తకాల్మో లేకపోతే త్వరలో చదవబోయే వాటిలోనూ అయ 
స్కాంతాలతోటీ, లోహపు ముక్కలతోటీ జరిగిన (పయోగాల వర్శనలు వుంటాయి. ఒక 
అట్ట ముక్కమీద యినప రజను పోగుని వెదజలండి. అట్ట ముక్కకింద అయస్కాంతం 
తోటి తట్టండి. మాయామంతం చేసినట్టుగా యీ పోగు చెదిరిపోయి చక్కటి ముగ్గులుగా 
అమరుతుంది. మాయామం[తం యేం లేదనుక్షోండి. అయస్కాంత క్షేతం తన శక్తి 
రేఖల వెంట బారులుగా ఏర్పడి పంపిణీ చేస్తూ ఆ రజనుమీద చర్య చూపించింది. — 
శక్తి రేఖలు అయస్కాంతం చుట్టూతా సర్వదా వుంటాయి, యినప రజను వున్నా 
లేకపోయినా కూడా. యీ రజను ముక్కలు యీ అదృశ్య రేఖర్ని వూరికే ““చూపిస్తాయంతే,” 
ఫోటోగాఫిక్‌ కాగితంమీద డెవలపర్‌ బొమ్మని తెచ్చినట్టు. యీ రేఖల అల్మిక విద్యుత్‌ నిండిన 
సూక్ష్మ కణాల్ని ఒక నిర్చేశిత మార్గ్శంమీద కదుపుతుంది. ఆ నూక్ష్మాణువులు తమ యిష్టం 
వచ్చినట్టు యెగిరిపోలేవు. అయస్కాంత క్షేతం ప్పాస్మాని చక్కని స్యూతంలాగా చేస్తుంది. 
యీ స్మూతానికీ, ఇన్‌స్ట్రాల్ళేషన్‌ గోడలకీ మధ్య ఒక శూన్యం యేర్చడుతుంది, అందుకని 
ఆ గోడలు భ్యదంగా, సురక్షితంగా వుంటాయి. - 

అయస్కాంతం మరో ఉపయోగకరమైన పని చేస్తుంది. కేం దకాలు సంధించు 
కోవడానికి యెన్నో యెక్కువ కేం్యదకాలు కావాలి. యీ రకంగా అవి ఒక దాన్నాకటి పట్టు 
కోవడం సులభతరం. అయస్కాంత క్షేతం అన్ని కేం్యదకాలనీ ఒక గుట్టగా పోగు చేస్తుంది, 
అందులో కొంచెం ముందు వెనకల్నో అవి ఢీకొని, కలిసి శక్తిని బహిర్గతం చేస్తాయి. అయినా 
గోస 

యిది (పస్తుతానికి ఆశ మ్మాతమే. డ్యూటీరియంని యింత వరకు అవసరమైన 
ఉష్ణ గతలో వేడి చేసి దాని శక్తిని బహిర్హతం చెయ్యడంలో శాస్త్రజ్ఞలు విజయం సాధించ 
లేదు. సోవియట్‌ శ్యాస్తజ్ఞలు “తొకమాక్‌”” అనే పేరుతోటి అనేక ఇన్‌స్టాల్ళేషన్స (కమం 


59 


40 


రూపొందించి, నిర్మించారు. అతితాజా ““తొకమౌక్‌'” నమూనా 20 మిలియన్న డి గీల 
సెంటీ గేడ్‌ దాకా ఉష్మాన్నివ్వ'.లదు. అవసరమైన ఉప్మోగతకంhే ఒక పదింతలు మా(తమే 
తక్కువ! “తొకమాక్‌'' ఇన్‌స్ట్రాల్సేషన్స్‌ తాము ఉత్పత్తి చేసే శక్తికంకే యెక్కువ శక్తిని 
ఖర్చు పెట్టాయి. వాటిని యింకా అభివృద్ది చేసి, పరిశోధన చెయ్యాలి. 

ష్టాస్మాని అదుపు చెయ్యడం చాలా కష్టం. అయస్కాంత క్షేతంలో యే పిసరు 
సందు దొరుకుతుందా అని అది వెతుకుతూ వుంటుంది. దొరికిన మరుక్షణం క్షేతాన్ని ఛేదించు 
కుని బయట పడుతుంది. దేని కోసం అయితే అయస్కాంతపుటల్మికని తయారు చేశామో 
ఆ డ్యూటీరియం కేందకాలు అన్ని వేపులకీ యెగిరిపోతున్నాయి, (పతిదాన్నీ మళ్ళీ ఓం 
(పథమంనుంచీ మొదలెట్టాలి. 

కేందకాలలో వుండే శక్తిని బయట పడవేసే యితర మార్షాల కోసం శ్మాస్తజ్ఞలు 
వెతుకుతున్నారు. ఉదాహరణకి డ్యూటీరియం అణువులు వున్న భార జలపు చిన్న చుక్కని గడ్డ 
కట్టం చెయ్యడం. ఫలితం గుండుసూది తలంత చిన్న మంచు ముక్క. యో మంచు ముక్క 
వేపు ఒక లేజర్‌ కిరణాన్ని పంపించడం. లేజర్‌ ఒక స్ఫటిక లేదా సన్నని గొట్టం. వాయువు 
వుంటుంది అందులో. అది మహా బలంగా కాంతి కిరణాన్ని “విసురుగా పంపుతుంది.” యీ 
కిరణపు తాకిడి శక్తి ఆ మంచు ముక్కని చాలా యెక్కువ ఉష్మో్లోోగతకి వేడి చేస్తుంది. 
అందులో వుండే డ్యూటీరియం కేం్టదకాలు విలీనమై తమ శక్తిని బహిర్హతం చేస్తాయి. 
ఓ చిన్న పేలుడు సంభవిస్తుంది. అప్పుడు లేజర్‌ కిరణాన్ని వేరే గురి కేసి తిప్పుతారు, తర్వాత 
యింకో దానికి... పేలుళ్ళు ఒక దాని తర్వాత యింకోటి సంభవిస్తాయి. (పతి పేలుడూ 
తనకిగా తక్కువ పరిమాణంలో శక్తిని వెలువరిస్తుంది, కాని అన్నీ కలిపితే.... తగినంత శక్తిని 
పొందడం కోసం అణు ఇంధనం వున్న మంచు ముక్కల్ని కనీసం యిరవై యింటిని సెకను 
ఒక్కింటికి సేల్పాలని శాస్తృజ్ఞలు లెక్కగట్టారు. 

మంచు ముక్కలు వెలువరించిన ఉష్ణం (దవ లిథియంని, అంశే ఒక లోహాన్ని, 
వేడి చెయ్యడానికి ఉపయోగపెడతారు. లిథియం వేడిని నీటికి సరఫరా చేస్తుంది. భార జలం 
కాదు, మామూలు జలం. నీరు ఆవిరి అవుతుంది. ఆ ఆవిరిని టర్బయిన్‌కి పంపుతారు. 

యో కేం దకాలు విలీనతని ధెర్మో న్యూక్లియర్‌ చర్య (లాటిన్‌లో “ధెర్మో' అంతే 
ఉష్ణం, వేడి అని అర్హ 0) అంటారు, అది సంభవించే (బ్రహ్మాండమైన ఉష్మోోగత 
వల్హ అలా అంటారు. (2,00,000,000 డ్మిగీల సెంటి గేడ్‌ అంకే మాటలు కాదు!) 

యీ ధెర్మో న్యూక్ట్సియర్‌ చర్యలు (పకృతిలో చాలా సామాన్యం - భూమ్మీద కాక 


పోయినా. మనుషులు తాము మనుషులం అని యెరగనప్పుడు కూడా ధెర్మో న్యూక్సియర్‌ 
శక్తిని వినియోగించుకున్నారు. మన తలలమీద కోట్ల కోట్ల సంవత్సరాలుగా ఓ ధెర్మో 


న్యూక్లియర్‌ రియాక్టర్‌ వేలాడుతోంది - సూర్యగోళం. 

సూర్యుడిలో కోట్ల కోట్ల సంవత్సరాలుగా నిరంతర ధెర్మో న్యూక్టియర్‌ చర్య 
జరుగుతూనే వుంది. యింత కాలమూ కూడా బలమైన శక్తి (పవాహం భూగోళంమీదకి 
వస్తూనే వుంది. 

పకృతి సిద్దమైన రియాక్టర్శు -నక్షతాలు - మొత్తం వినువీధి అంతా చెదిరి 
వున్నాయి. నిజమే, అవి యెంతో దూరంలో వున్నాయి, వాటి శక్తి మనకి అందనే అందదు. 
అనంతమైన బాహ్య రోదసిలో పడిపోతోంది. 

ధెర్మో న్యూక్సియర్‌ చర్య మహాశక్తిని అందిస్తున్నందు వల్ల మ్మాతమే మంచిది 
కాదు. దాని రెండో ముఖ్య లక్షణం అది పరిశు భంగా వుంటుంది. 

ధెర్మో న్యూక్సియర్‌ శక్తిని విద్యుత్‌గా చేసుకునే అవకాశాలు హెచ్చు. యీ కేం దాలకి 
ఓ పేరుని కూడా అనుకోని మాట నిజమే; కాని అవి రావడం మాతం ఖాయం. మనం 
వాటి కోసం యెక్కువ కాలం ఆగక్కర్మేదు. 

ఉదజనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన, ముఖ్యమైన పథకం వుంది. 
షెటోల్‌కి బదులుగా దీన్ని ముందు పెడుతున్నారు. దీనికి కనీసం రెండు కారణాలు 
న్నాయి. 

మొదటి కారణం మీకిప్పటికే తెలుసు, ఇంజన్సలో షెటోల్‌ని కాల్చెయ్యడం చాలా 
ఖరీదు. చముర్ని (లేదా షెటోల్‌ని) కాల్చెయ్యడం పాయ్యిలో డబ్బుని యింధనంగా 
పడెయ్యడమేనని రష్యన్‌ మహా రసాయన శాస్త్రజ్ఞుడు ద్మీతీ మెందెలేయెవ్‌ అన్నాడు. 
యిది నూటికి నూరుపాళ్ళూ నిజం, యివాళ మరీనీ. చమురునుంచి వేలాది ఉపయోగకర 
మైన వస్తువులు లభ్యమవుతాయని యిది వరకే అనుకున్నాం. బట్టలు, మందులూ వగైరా. 
దానికి బదులుగా మనం చముర్ని పె టోల్‌గా, కిరోసిన్‌ గా, యింధన త్తైలంగా మారుస్తున్నాం. 
మనం చొక్కాలని, సూట్లని, యంత భాగాల్ని, మందుల్ని, ఆహారాన్ని తగల బెళ్ళేస్తున్నాం. 
వాటికి ఉత్పత్తి అయే అవకాశమే లేకుండా పోయింది. 

రెండవ కారణం యేమంటపే చమురు ఉత్పత్తుర్ని మండించాక మిగిలే శేషం వాతా 
వరణాన్ని కలుషితం చేస్తుంది. యిది నిర్హ్వందంగా రుజువైన విషయం. మనం చమురుని 
మండించినంత కాలం మన వాతావరణం కలుషితం అవుతూనే వుంటుంది. ఒక యేడాది 
కాలంలో ఒక కారు ఓ టన్ను హానికరమైన పదార్హాలని గాలిలోకి వదిలి పెడుతుంది. అవి 
(పకృతికి చాలా అనర్హ దాయకం. అవి సూర్య కిరణాల్ని అడ్నగిస్తాయి. మహా నగరాల్నోని 
గాలిని విషపూరితం చేస్తాయి. 

యివాళ (పపంచంలోని రోడ్లమీద 250 మిలియన్ల కార్లు (పయాణం చేస్తున్నాయి. 


41 


42 


లక్షలాది విమానాలు గాలిలో యెగురుతున్నాయి. లక్షల ఓడలు మహాసము(దాలమీద (పయా 
ణిస్తున్నాయి. (పతి కారు, (పతి విమానమూ, (పతి ఓడ వాతావరణాన్ని కలుషితం చేస్తూనే 
వుంది. 

కాని (పస్తుతంలో మనిషికి వేరే (పత్యామ్నాయం లేదు. (పస్తుతంలో చమురుకంళ్షే, 
పె టోలుకంటే మంచి యింధనం లేదు. 

అలా అని యిక యెన్నటికీ యింతకంకే మంచి యింధనం వుండదని కాదు. ఉదజని 
యింధనం అవచ్చు. ఉదజనినీ, ఆమ్మజనినీ కలిపితే నీరు వస్తుందనీ, వేడి వెలువడుతుందనీ 
లొమొనోసావ్‌ *కి యెన్నడనగానో తెలుసు. 

శా సృజ్ఞ లకీ, ఇంజనీర్బ కీ యిందులో ఆసక్తి వుంది. ఉదజని అద్భుతమైన యింధనం 
అవుతుందనే చాలా మంది నమ్మకం. మొదటగా భూమ్మీద వున్న సముదాల్శో, మహా 
సము(దాల్ళో విస్తారమైన ఉదజని నిల్వలు వున్నాయి. రెండవదిగా, ఉదజని మండినప్పుడు 
అది కాలుష్యం కలిగించదు. దీన్ని ఆమ్మజనితో కలిపితే నీరుగా మారుతుంది. అంచేత ఉద 
జని అతి “స్వచ్చమైన” యింధనం. '*“ఉదజని*” ఇంజన్‌ ఎగ్జాస్ట్‌ పై పులోనుంచి నిరపాయ 
కరమైన ఆవిరి వస్తుంది. 

ఉదజని యింధనాన్ని యే రూపం రవాణాలోనేనా, పరి శమలోనేనా వాడచ్చు. యిళ్ళని 
వెచ్చ జేసుకోవడానికి, విద్యుత్‌ ఉత్పాదనకి వాడచ్చు. 

యివాళ ఉదజనిని రసాయనిక చర్యద్వారా చమురునుంచి తీస్తున్నారు. యో (పక్రియ 
చాలా ఖర్చుతో కూడుకుంది. అతి తక్కువ ఉదజనిని ఉత్పతి చేస్తుంది. కాని యింకో 
పద్దతి వుంది - విద్యుత్‌ పద్దతి. దాన్ని “ఎల్మకోలైసిస్‌'” (విద్యుద్విశ్నేషణ) అంటారు. 

ఒక బలమైన విద్యుత్తరంగాన్ని నీటి గుండా పంపుతారు. అది నీటిని ఉదజని, తదితర 
భాగాలుగా విడగొడుతుంది. ఉదజని తేలికైన వాయువు. అది ఉపరితలం పైకి వస్తుంది, 
నీటిలోనుంచి బయటకి “గెంతుతుంది.'' అప్పుడు దాన్ని “పట్టుకుని” టాంక్‌ల్నో నిలవ 
చేస్తారు. 

యీ (కమానికి యెంతో విద్యుచ్చక్తి కావాల్సి వుంటుంది. అంచేత మన చేతిలో తగి 
నంత విద్యుచ్చక్తి వుంళే సుమారైన పరిమాణంలో ఉదజనిని లభ్యం చేసుకోవచ్చు. మరి 
న్యూక్లియర్‌, ధెర్మో న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్లు పూరాగా పనిలోకి వచ్చినప్పుడే అది 
జరుగుంది. 


* లొమొనోసావ్‌, మిహయీల్‌ (1711-1765) - | పకృతి శా స్తాలకి సంబంధిం 
చిన తాలి రష్యన్‌ శ్నాస్తజ్ఞాడు; (పముఖ కవి, కళాకారుడు, చర్మితకారుడు. - సం, 


అప్పుడు యీ గొలుసు తయారవుతుందన్న మాట: న్యూక్సియర్‌ చర్య - విద్యుత్తు - 
ఎల క్పోలై సిన్‌ -- ఉదజని, యింజన్నకి యింధనం. 

యీ గొలుసు పనిలో యెలా కనిపిస్తుందో కూడా ఇంజనీరు (పణాళిక తయారు 
చేశారు. సము(దాలమీదా, మహాసము దాలమీద తేలియాడే అణు విద్యుత్‌ కేందాలని నిర్మి 
స్తారు. అవి అందించే విద్యుత్‌ ఉదజని ఉత్పత్తికి పోతుంది. ఆ ఉదజనిని గొట్టాలద్వారా 
నేలమీదకి పంపుతారు. అప్పుడీ తేలిక వాయువుని ఫాక్టరీల్లో (దవంగా మార్చి గొట్టాల 
ద్వారా గాని టాంక్‌లద్వారా గాని అవసరమైన వాళ్ళకి పంపిణీ చేస్తారు. 

కాని విషయాలు యింత సులభంగా వుండవు కదా. (దవ ఉదజని త్వరగా, గదిలో వుండే 
ఉష్మో్యగతకి కూడా, ఆవిరైపోతుంది. అంచేత దీన్ని నిలవ వుంచిన టాంక్‌ని గట్టిగా మూత 
బిగించాలి. కాని అప్పుడు యెంతో ఉదజని ఆవిరి మూత కింద పోగయి టాంక్‌ బద్బల 
వుతుంది. అంచేత ఉదజనిని తెరిచిన టాంకుల్ళో నిలవ చెయ్యాలి. రహస్యం యెక్కడుందం టే 
పేలుడు సంభవించకుండా తప్పించేటంత మేరకే వాటిని తెరిచి వుంచాలి, కాని యెంత వీలైతే 
అంత ఉదజనినీ వుంచుకునేట్టు చెయ్యాలి. ఉదజని నష్టాన్ని అతి తక్కువ స్మాయికి తగ్గించే 
టందుకు గాను ఉదజనిని మైనస్‌ 200 లేదా మైనస్‌ 250 డ్మిగీల సెంటీ గేడ్‌కి చల్చ 
బరచాలి. కాని యిలాంటి “థర్మోస్‌''ని నిర్మించడం చాలా కష్టం. ముఖ్యంగా, కార్త లో. 
వాటి స్టోరేజ్‌ టాంక్‌ మామూలు ప్మెటోల్‌ టాంకు కంకే పెద్దదిగా వుండదు. 


ఖు % %* 


యిప్పుడు మనం చర్చించుకున్న విషయాన్ని గబగబా సింహావలోకనం చేసి, కొన్ని 
స్కూ తీకరణలకి వద్దాం. 

శక్తిని సంపాదించగలిగే రెండు పద్దతుల గురించి మనం తెలుసుకున్నాం. 

మొదటి పద్దతికి ఆధారం యింధనం. యింధనంలో రసాయనిక శక్తి వుంటుంది. 
మనం యింధనాన్ని మండించినప్పుడు మనం యీ రసాయనిక శక్తిని థర్మల్‌ శక్తిగా మారు 


స్తున్నాం. యింధనం ఆధారంగా శక్తిని సంపాదించే పద్దతి యివాళ వున్న పెద్ద 


ఆటీ: కా 
పద్దతి. 
(=) 
రెండవ పద్దతి పరమాణువు కేం దకంమీద ఆధారపడింది -- అణు శక్తి వున్న భండారం. 
కేం దకాన్ని విచ్చేదం చేసినప్పుడు అణు శక్తిని కూడా మనం థర్మల్‌ శక్తిగా మారుస్తున్నాం. 
అచిర కాలంలోనే మనం కేం దకాల విలీనం వల కూడా ఉష్మాన్ని పొందుతాం. యివాళ 


43 


414 


పరమాణు 'కేందకంమిద ఆధారపడిన పద్దతి పెద్ద రూపం కాదు. కాని భవిష్యత్తులో అది 
పెద్ద రూపం అవుతుంది. 

యీ రెండు పద్దతులకీ విధిగా వున్న అనుసంధానం ఉష్ణం, థర్మల్‌ శక్తి. యింధనం 
ఆధారంగా వున్న పద్దతిలో గాని అణు పద్దతుల్నో గాని వేడి అనేది లేకుండా బహుశా 
మనుషులు నెట్టుకు రాలేదు, యెన్నటికీ నెట్టుకు రారు. 

యేమైనా వున్నవల్లా యీ రెండు పద్దతులే కాదు. మానవాళికి యితర శక్తి ఆధా 
రాలున్నాయి, అంచేత వాటిని సంపాదించే యితర పద్దతులూనూ. కొన్ని యెంతో కాలంగా 
వాడకంలో వున్నవీ, కొన్ని యిప్పుడే పరిశోధనలో వున్నవీ. 


+ 
న... శ 
© © అతు 
గ కాక స సే 


48 


నీళ్ళల్‌ల వున్న శక్తిని మనం యెలా వాడుకుంటున్నాం? 


M౧౧ 


యేదో ఒక సందర్భంలో మీరు దీన్ని బహుశా చూసి వుంటారు. ఒక కొయ్యదోనెనుంచి 
ఆకులున్న చృకంమీదకి వెల్లువగా నీళ్ళు పడుతూ వుంటాయి. ఆ చృకం తిరుగుతూ పెద్ద, 
చదునైన రాతిని, ధాన్యం మరపశళ్ళే తిరగలి రాళ్ళని, తిప్పుతూ వుంటుంది. ఆ రాతి మధ్యలో 
ఒక తెరుచుకున్న మూతి వుంటుంది. అందులోకి ధాన్యం వెడుతూ వుంటుంది. ఆ తిర 
గలి రాయి ధాన్యాన్ని పిండి ఆడుతూ ఒక యిరుసుమీద తిరుగుతూ వుంటుంది. శతాబ్బాల 
తరబడి మానవాళికి తిండి పెట్టిన సుపసిద్ద నీటి మిల్లు యిదే. 

మీరు చూసి వుండచ్చు యింకో దాన్నీనీ. రంపం పళ్ళ లాంటి చృకాలతో మందంగా 
వుండే కొయ్య యిరుసు నీటి చృకంలోనుంచి ముందుకు పొడుచుకు వస్తూ వుంటుంది. 
ఆ చృకాలు ఒక బరమాని తిప్పుతాయి, సుత్తిని యెత్తుతాయి, కమ్మరివాని కొలిమితిత్తులని 
వూదుతాయి. యిది ఒక చిన్న తరహా ఫాక్టరీయో లేదా యంత కర్మాగారమో. 

మిల్టులు ధాన్యం ఆడేవి. తెరచాప పడవల చుక్కానీలని గాని, గురపు నాడాలని గాని 
కర్మాగారాలు తయారు చేసేవి. యీ చిన్న తరహా పర్మిశమలు అనేక రకాల పనులు చేసేవి. - 
వాటిల్లో అనేక రకాల యంతాలు తిరిగేవి. కాని వాటికి అవసరం అయిన శక్తిని ఒకే ఒక్క 
ఆధారంనుంచి తీసుకోవడం జరిగేది - అదే నీరు. 

నీటి శక్తి దాని చలనంనుంచి వస్తుంది. నిశ్చలంగా వున్న నీరు యెప్పుడూ చ కాన్ని 
తిప్పలేదు - మీరు యెంత (పయత్నించండి. 

యేమైనా మనుషులకిది సర్వదా అర్భం కాలేదు. మధ్య యుగాలలో వెనిస్‌లో ఒక (పత్యేక 
చెరువు వుండేది. అక్కడ మెకానిక్కుల మధ్య పోటీలు జరిగేవి. వాళ్ళు చెరువులోని నిలవ 
నీరు పని చేసేటట్బు (పయత్నించేవాళ్ళు. కాని వాళ్ళు యేం చేసినా యేం లాభం వుండేది 
కాదు. ఆ శోధకులు అనేక రకాలుగా తమ వైఫల్యాలకి కారణాలు చూపించేవాళ్ళు. నీళ్ళు 
మరీ చల్లగా వున్నాయనేవాళ్ళు కొందరు. కొందరేమో మరీ యెండగా వుందనేవాళ్ళు. 
కాని అసలు కారణం వేరే వుంది: నీళ్ళు (పవహించడం లేదు.... 

మన నదులు యెక్కడనుంచి (పవహిస్తున్నాయి, యెక్కడికి పోతాయి? నదులు కొండల 
మీదనుంచి, గుట్టల మీదనుంచి పల్ఫపు (పాంతాలకీ, ఆఖరికి సము. దంలోకీ (పవహిస్తాయి. 
ఏది నదుల్ని కదిలేటట్టు చేస్తుంది? వందల వేల కిలోమీటర్ల దూరంలో వున్న సము దాల 
లోకి, మహాసము దాల్నోకి యీ నదుల మహా జలాల్ని యే శక్తి తరుముతుంది? యీ 
(పశ్నికి సమాధానం మనకి తెలుసు; గురుత్వ ఆకర్షక శక్తి. ఓ గ్భాసులోనుంచి నీళ్ళు ఒలి 
కితే యెప్పుడూ కిందే నేలమీదే పడతాయి చూడండి. 


అయితే, యెప్పుడూ కిందికే (పవహించే నీరు అసలు మొదట్యో కొండలమీదకి యెలా 
యెక్కుతుంది? వాటిని అక్కడికి యే మహా శక్తి తోస్తుంది? యీ శక్తి సూర్యుడు. 

సూర్యకిరణాలు రాళ్ళని, యిసకని, చెట్లని వెచ్చ బరచడమే కాదు అవి సరస్సుల్ళో, 
సముదాల్శో, మహాసమ్ముదాల్శో వున్న నీటినీ వెచ్చ బరుస్తాయి. ఆ నీరు ఆవిరై, ఎత్తుగా 
వాతావరణంలోకంటా లేస్తుంది. (పతి నిముషమూ కోట్లు కోట్లు టన్నుల నీటిని ఆ ఆవిరి 
"పైకి తనతో తీసుకుపోతూ వుంటుంది. ఆవిరి గాలిలో వుండే చల్లని పారలని చేరుకున్న 
ప్పుడు, అది మళ్ళీ నీరు అవుతుంది. ఆ బిందువులు మళ్ళీ భూమ్మీదకి వాన రూపంలో గాని, 
మంచు రూపంలో గాని పడతాయి. యిక్కడ అవి సెలయేళ్ళుగా, నదులుగా అవుతాయి, 
మళీ ఆ నీరు సము దాల్మోకి పోతుంది. ఆవృతం పూర్తయింది... 

యీ మహా చలనాన్ని 'పకృతిలోని నీటి ఆవృతం అంటారు. 

నీరు మానవాళికి యింకా సేవచేస్తూనే వుంది, యెన్నో వేల యేళ్ళనుంచీ చేస్తున్నట్టు 
గానే. ఓ ధాన్యాన్ని పిండి చెయ్యడమే కాదు, ఓ కమ్మరి కొలిమిలో నిప్పుని యెగసన దొయ్య 
డమే కాదు యివాళ దాని ముఖ్య కర్తవ్యం విద్యుత్‌ని ఉత్పత్తి చెయ్యడం. 

ఒక నదిమీద ఆనకట్టకడతాం, దాన్ని అడ్నగిస్తాం. ఆ ఆనకట్టలో గొట్టా 
ల్లాంటి దారుల్ని (బహ్మాండమైన రెక్కలతోటి పెడతాం. (పతి "పైపులోనూ. ఆకులున్న 
చ్యకం ఒకటుంది -జల లేదా వూరికే నీటి టర్బయిన్‌. ఒక యిరుసు యీ టర్భయిన్‌ని 
విద్యుదుత్సాదక యం(తానికి (జెనరేటర్‌కి) కలుపుతుంది. 

నీళ్ళు ఆనకట్టు దగ్గర కొచ్చినప్పుడు వాటి గతి అడ్డం పడుతుంది. నీరు పైకి లేవ 
'నారంభిస్తుంది. అది యెంత పైకి లేస్తే అంత శక్తిని కూడగట్టుంది. గొట్టపు రెక్క 
తెరుచుకోగానే నీరు టర్బయిన్‌ కేసి దూసుకు పోతుంది, ఆకుల్ని విపరీతమైన 
బలంతో తాకుతుంది. టర్భయిన్‌ తిరగడం మొదలెడుతుంది. జెనరేటర్‌ యం(తం, 
విద్యుత్తరంగాన్ని ఉత్పత్తి చేస్తూ, దాంతో బాటు తిరుగుతుంది. 

ఆనకట్ట, టర్బయిన్ను, జెనరేటర్భు అన్నిటినీ కలిపి జల విద్యుత్‌ ఉత్పాదక కేందం 
అంటారు. 

సోవియట్‌ యూనియన్‌లో చాలా మహా నదులు వున్నాయి. వాటిల్లో విస్తారమైన 
జల సంపద వుంది. సోవియట్‌ యూనియన్‌ యూరప్‌ భాగంలో వోల్నా, ద్నీపర్‌, కామా, 
వగైరా పెద్ద నదులున్నాయి. అవి యిప్పటికే విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తున్నాయి. వోల్లా నది 
వార ఒక దానీ తర్వాత ఒకటిగా జల విద్యుత్‌ కేం్టదాలని కట్టారు. ద్నీపర్‌ నది తీరంలో 
“కూడా యెన్నో విద్యుత్‌ కేం దాలున్నాయి. 

సైబీరియన్‌ నదుల్నో అనుపయోగిత శక్తి యెంతో వుంది. అందుకని ఆ మహా 


50 


నదులంత (బహ్మాండమ్హైన జల విద్యుత్‌ కేం దాలనీ అక్కడ నిర్మించారు. (ప్రపంచపు అతి 
పెద్ద జల విద్యుత్‌ కేందం (కస్నాయార్‌స్క్‌ నగరం దగ్గర వున్న ఎనిసేయ్‌ నది ఒడ్నున 
వుంది. అంతకంకే పెద్ద జల విద్యుత్‌ కేందాన్ని, సయానొ-షూషెన్‌ స్కాయె విద్యుత్‌ 
కేందం అనేదాన్ని, ఎనిసేయ్‌ నదిమీద నిర్మిస్తున్నారు. దాని కోసం యెంచుకున్న స్టావరం 
న్మెటంగా వుండే ఒడ్డులున్న లోతైన చరియ. ఎనిసేయ్‌ నది కడ్మంగా ఎత్తైన సిమెంట్‌ 
ఆనకట్ట కట్టారు. అది పది హై,(డోఆగిగేట్ళు పడుతుంది. విద్యుత్‌ ఉత్పాదక యం|తంలో 
కలిసిన జల టర్భయిన్‌ని అలా పిలుస్తారు. 

జల విద్యుత్‌ కేంద నిర్మాణం చాలా ఖరీదుతో కూడుకున్నటువంటిది. కాని అది 
ఉత్పత్తి చేసే శక్తి మహా చవకైంది. యేమంశే దాని వనరు ““ఉచితం'' - సూర్యుడు. 
సూర్యుడ్ని గురించి పంపుగా అనుకున్న విషయం గుర్తుందా? 

యేమైనా నీటికి శక్తిని యిచ్చేది' సూర్యుడే కాదు. అదే పనిని మన “రేవెలుంగుల 
దొరి”- అంటే చందుడు, కూడా చేస్తాడు. చం(దుడు నీటిని వెచ్చబరచడు, లేదా 
ఆవిరిని పైకి ఆకాశంలోకి పంపడు. చం(దుడు గురుత్వాకర్షణ శక్తితోటి చరిస్తాడు. 

వినువీధిలోని గోళాలన్నీ గురుత్వాకర్షణ (ప్రభావం కలిగిస్తాయని మనకి తెలుసు. ఆ 
ఆకర్షణ బరువుమీద, యింకా కచ్చితంగా చెప్పాలంకే (దవ్యరాశిమీద ఆధారపడి వుంటుంది. 
రాశి యెంత పెద్దదైతే అంతగా అది (పతిదాన్నీ తన వేపు లాక్కుంటుంది. ఒక దాన్నుంచి 
ఒకటి యెంత దూరం అయితే అంత బలహీనంగా వుంటుంది వాటి గురుత్వాకర్షక శక్తి, 
యెంత దగ్గరగా వుంకే అంత బలంగా వుంటుందా శక్తి, 

బాహ్య రోదసిలో మనకి బాగా దగ్గరో వున్న పొరుగు (గహం అయిన చం దుడు 
భూమిమీదా, దానిమీద వున్న (పతి దానిమీద బలమైన ఆకర్షక |పభావాన్ని కలిగిస్తున్నాడు 
తన వేపు లాక్కుంటూ, చం దుడు ఒక చోటులోనే వుండడు, భూమి చుట్టూ పరి భమిస్తూ 


"వున్నాడు, అలా కదిలేటప్పుడు కింద వున్న వస్తువుల్ని *“'యెత్తుతూ” వుంటాడు. పొడి 


నేలమీద యీ విషయాన్ని గమనించలేం. కాని విస్తారమైన మహాసముదాల్ఫో అలని 
సృష్మిస్తాడు చం[దుడు. యీ విషయాన్ని బాగా గమనించవచ్చు. రోజూ రెండు సార్లు 
అదే సమయంలో ఆ అల అన్ని సము దాల్ళోనూ మహాసము. దాల్నోనూ తరంగిస్తుంది. 
(బిహ్మాండమైన పరిమాణంలో నీళ్ళు పైకి లేచి మెల్ళిగా పడతాయి. తీరంమీద పోటు తాకి, 
తగ్గుతుంది. 

“చంది అలల్లో చాలా యెక్కువ శక్తి వుంటుంది. |పపంచపు అన్ని జల విద్యుత్‌ 


కేందాలూ ఉత్పత్తి చేసేదాని కంటే వంద రెట్లు యెక్కువ శక్తి. నిజమే యీ శక్తి విస్తృత 


“మహాసము. దాలంతటా చెదిరిపోయి వుంటుంది, ““పట్టుకోలేం” అన్న మాట నిజమే, అయినా 


పసిఫిక్‌ మహాసమ్ముద మధ్యంలో యెవడు జల విద్యుత్‌ కేం దాన్ని కట్టుగలడు? కాని దాని 
చిన్న “భాగాల్ని” పట్టుకోవచ్చు. 

శక్తిని యీ రకంగా “పట్టు' "కుంటారు. సన్నని ముఖద్వారం వున్న ఒక అఖాతం 
చూస్తారు. అప్పుడు ఆ ముఖద్వారానికి అడ్మంగా ఒక ఆనకట్టని కడతారు. టర్భయిన్ననీ, 
విద్యుదుత్సాదక యం తాలనీ ఆ ఆనకట్ట లో అమరుస్తారు. సమ్ముదం ఆటుపోటుల్నో నీరు 
గొట్టా లోకి వచ్చి, టర్బయిన్సని తిప్పుతుంది. 

నీరు సామాన్యంగా మూడు నాలుగు మీటర్లు లేస్తుంది. కాని పోటు ఒక భవనం 
అంత యెత్తు లేచే చోట్లు కూడా వుంటాయి. నీరు యెంత యెత్తు లేస్తే టర్భయిన్‌ ఆకుల్ని 
అంత గట్టిగా తాకుతుంది. తత్ఫలితంగా అంత యెక్కువ శక్తినిస్తుంది. పెంజీన నది సము 
(దంలోకి (పవహించే ఒభోత్‌న్క్‌ సమ్ముదపు ఉత్తర (పాంతంలో (కస్నాయార్‌స్క్‌ జల 
విద్యుత్‌ కేందం కంశే నాలుగింతలు బలమైన సమ్ముద అలల కేం దాన్ని కట్టవచ్చని 
సోవియట్‌ శా స్తజ్ఞల విశ్వాసం. 

సముద తీరాల్లో యేర్పాటు చేసిన మొదటి విద్యుత్‌ కేంటదాల్ని యిప్పటికే (ఫాన్స్‌ 
లోనూ, సోవియట్‌ యూనియన్‌లోనూ కట్టడం జరిగింది. కోలా ద్వీపకల్పంలో స్థాపిత 
మైన కేం్యదం యెక్కువ విద్యుత్‌ని ఉత్పత్తి చెయ్యకపోవచ్చులెండి. కాని సోవియట్‌ శ్నాస్త 
వేత్తలు, ఇంజనీర్లు తూర్పు, ఉత్తర సముద తీరంలో సమ్ముద అలల 'కేం్యదాలకి సంబం 
ధించిన నూతన (పణాళికలని యిప్పటికే విపులీకరించుకోవడం జరిగింది. రాను రాను అవి 
సోవియట్‌ యూనియన్‌ ఉత్తర, తూర్పు (ప్రాంతాలకి అవసరమైన శక్తిని యిస్తాయి. 


* %* * 


నిశ్చలంగా వున్న నీటిచేత పని చేయించడానికి (పయత్నించిన మధ్య యుగాల మెకాని 
క్కుల గురించి మనం యేం చెప్పుకున్నామో గుర్తు ందా? మరి వాళ్ళు యెలా విఫలమయ్యారు? 
సరే, సరిగ్గా యిలాంటి దాన్నే చెయ్యడానికి సోవియట్‌ శ్నాస్తజ్వాలు _పణాళిక వేసుకుని యెంతో 
కాలం అవలేదు. 

ఒక (బహ్మాండమైన సిలిండర్‌ని సముదంలోకంటా లేదా పెద్ద సరస్సులోకంటా 
లోతుగా దింపేస్తారు. సిలిండరు మూతలో ఒకటో అంతకంటే యెక్కువో గొట్బాల్ని గేట్లతోటి 
అమరుస్తారు. ఆ గొట్యాల్ళోపల హై్యడోఆగిగేట్లు వుంటాయి. గేట్లు తెరుచుకున్నప్పుడు 
గొట్ళాల గుండా నీరు సిలిండరులోకి వెడుతుంది. టర్బయిన్న గుండా వెళ్ళి వాటిని తిప్పు 


క్‌! 


BE 


తుంది. సిలిండరు నిండిపోయే దాకా టర్భయిన్సు తిరుగుతూనే వుంటాయి. అప్పుడు ఆగి 
గేట్లు ఆగిపోతాయి. 

సర్వదా పని చెయ్యలేకపోతే ఆ బాపతు కేం(దాల్ని కట్టడం యెందుకు? తెల్లవారిం 
దగ్గరనుంచీ ఫాక్టరీలో పని మొదల్లైం దగ్గరనుంచీ, రాతిళ్ళు యిళ్ళల్లో వీధుల్ఫో దీపాలు 
వెలిగించినప్పుడు, "బలివిజన్లని ఆన్‌ చేసినప్పుడు యెంతో విద్యుచ్చక్తి అవసరం అవుతుంది. 
కాని రా తిళ్ళు చాలా తక్కువ అవసరం అవుతుంది. 

పొద్దున్నా, పాద్బుమణిగాకా అన్ని జల విద్యుత్‌ కేం దాలూ గరిష్ట ఉత్పత్తికి పని చేస్తాయి. 
అయినా చాలినంత విద్యుత్‌ని అందివ్వలేవు. ర్మాతిళ్ళు అధిక భాగం ఆగిగేట్ళు పని చెయ్యవు. 
యేమంటే వాటి అవసరం లేదు. జల గర్భంలోని విద్యుత్‌ కేం దాలు భూమ్మీది విద్యుత్‌ 
'కేం్యదాలకి మంచి రద్బీగా వుండే సమయంలో సాయపడతాయి. కాని అలా చెయ్యాలం పే 
వాటి సిలిండర్శలోని నీటిని బయటికి తోడెయ్యాలి, అవి పగలు పని చెయ్యగలందుకు గాను. 
ర్యాతిళ్ళప్పుడు విద్యుత్‌ కేందాల్ళో శక్తి అందుబాటుగా వున్న సమయంలో విద్యుత్‌ పంపు 
లతో దీన్ని సులభంగా చెయ్యవచ్చు. జలగర్భ కేందాలు విద్యుత్‌ శక్తి నిలవని అందిస్తాయి. 

ఇంధనంగాని, నీరుగాని తమని తాముగా శక్తిని తయారు చెయ్యలేవని మీకీపాటికి 
అర్భమ్హై వుండాలి. అవి సూర్యుడి శక్తికి ““రిజర్వాయిర్లు”” మాతమే. 

అవి లేకుండా మనం జరుపుకోగలమా? నేరుగా సూర్యుడినుంచే మనం శక్తిని పొంద 
గలమా? ఆం పొందగలం. యిక చదవండి, యెలాగో తెలుస్తుంది. 


నాడ య్‌. 


పణ 


NF 
| 
PRD 


స్‌ నై 
N 
\ 


55 


సూర్యకిరణాల్యోని శక్తి 


సూర్యుడు |పాణికోటికి యెంతో ముఖ్యం. 

భూమ్మీద వుండే సజీవమైన (పతి దానికీ సూర్యుడి శక్తి ఆధారం. సూర్యకిరణాలు 
““పద్మాకరముల వికచముగ చేయు.” ఫల, ధాన్యాలని పక్వం చేస్తాయి. చెట్లు శాఖల్ని నభో 
మార్గంలోకి చాచుకునేట్టు చేస్తాయి. భూమిని ఆకుపచ్చ గరిక తివాసీతో 
కప్పుతాయి. 

కాని యెడారుల్నో నీళ్ళులేని చోట యిసక నిప్పుకణాల్లా కాలుతుంది, వేయించేసే 
సూర్యకిరణాలకింద రోళ్ళు పగులుతాయి. యిక్కడ సూర్యుడి జీవదాయక శక్తి విధ్వంసకరంగా 
తయారవుతుంది. 

““అవసరంలేని”” సౌర శక్తి మనకి కనిపించేది యెడారుల్నో మా(తమే కాదు. (పతి 
సూర్యకిరణమూ (పతి గడ్డిపోచనీ ఆకునీ సోకనూ సోకదు. నగర వీధుల్నోని ఆస్ఫాల్స్‌నీ, 
యిళ్ళ కప్పుల్నీ కూడా యెండ వెచ్చబరుస్తుంది. యీ “అదనపు” శక్తిని యెలా వినియో 
గించుకోవాలా అని మనుషులు చాలా కాలం ఆలోచించారు. 

అనేక రకాల సౌర పరికరాల్ని తయారు చేశారు లేదా నిర్మించారు. అతి సాదా అయింది 
భూతద్దం. యేదో ఒక సందర్భంలో (పతివాళ్సూ దాన్ని పట్టుకునే వుంటారు. అది సూర్య 
కిరణాల్ని ఒక సన్నని రేఖగా కేం్టదీకరిస్తుంది. యీ రేఖ ఓ కర ముక్కనో, కాగితం ముక్కనో 
పాగరాబేటట్టు చేస్తుంది. అద్వం -- కటకం -- యెంత పెద్వదైతే సూర్యకిరణం రేఖ అంత 
బలంగా వుంటుంది. ఒక చిన్న కటకం చాలు మీ లాగుమీద చిన్న చిల్లు చెయ్యడానికి. ఒక 
టీ పాతని మరిగించడానికి కటకం ఒక (_టాక్ట్రరు చ్మకం అంత వుండాలి. ఓ బాల్చీ నీళ్ళనో 
లేదా ఓ పీపా నీళ్ళనో మరిగించాలంశే? మీకు చాలా పెద్ద కటకం అవసరం అవుతుంది. 

కాని సూర్యుడి శక్తిని పట్టుకోవడానికి యిదేమంత ఉత్తమ పద్దతి కాదు. 

రోదసీ నౌకలకి విద్యుత్‌ శక్తిని యిచ్చే సౌర బాటరీల గురించి మీరు బహుశా వినే 
వుంటారు. మీరు బహుశా వాటి రేఖా చితాలు కూడా చూసే వుంటారు. అవి రెక్కల 
ఆకారంలో వున్న బాహ్య చృటం రూపంలో వుంటాయి. (పత్యేక పదార్జాలతో, సెమికండ 
కృర్శతో, వాటిని చేస్తారు. సౌర కణాల తాకిడివల్శ అవి విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తాయి. 

యీ సౌర బాటరీలు మామూలుగా మన కార్గలో వుండే బాటరీల మాదిరీ చార్ఫీ 
అవుతాయి. అంచేత రోదసీ నౌకల లోపల సర్వదా విద్యుచ్చక్కి వుంటుంది. 

సౌర బాటరీలు యింకా అంత బాగా పని చెయ్యడం లేదు. అవి అందుకునే సౌర శక్తిలో 
పదోవంతు మ్మాతమే విద్యుచ్చక్కిగా మారుస్తున్నాయి. అందుకనే వాటిని బాహ్య రోదసిలో, 


మరే రకంగానూ విద్యుత్‌ రాని చోట్క వాడుతున్నారు. 

కాని యీ బాటరీలు మూడింతలేనా బాగా పని చెయ్యగలిగితే వాటిని భూమ్మీద 
ఉపయోగ పెట్టవచ్చు. సౌర విద్యుత్‌ కేం దాల్ని యెడారుల్ళొ కట్టవచ్చు. వేడి యిసకని 
విస్తారమైన సెమికండక్ట్రివ్‌ “దుప్పటితో కప్పెయ్యవచ్చు. సూర్యకిరణాలు యీ ““దుప్ప 
టికి” తమ శక్తిని యిస్తాయి. ఆ శక్తిని విద్యుత్తరంగంగా మార్చవచ్చు. ఆ తరంగాన్ని 
కేం్యదాల దగ్గర పోగు చేసి విద్యుత్‌ తీగలద్వారా యిళ్ళకి, బళ్ళక్కి కార్యానాలకి సరఫరా 
చెయ్యచ్చు. 

యేమైనా సూర్యుడు మనకి పంపించే శక్తి అంతా భూమి ఉపరితలానికి చేరటం లేదు. 
మన గోళం సై భాగం నిబిడ వాతావరణపు మందమైన పారతోటీ, మేఘాలతోటి, ఆవరింప 
బడి వుంది. ““సెమికండక్ట్సివ్‌'' విద్యుత్‌ కేం(దాన్ని సూర్యకిరణాలకి అవరోధంలేని బాహ్యా 
రోదసిలోకి (పయోగించాలని శ్నాస్తృవేత్తలు సిద్దమవుతున్నారు. యీ కేందం ఉత్పత్తి చేసే 
విద్యుచ్చక్తిని ఒక బలమైన రేడియో తరంగ కిరణంగా మార్చి భూమ్మీదకి పంపించడం 
జరుగుతుంది. భూమ్మీద మళ్ళీ కిరణాన్ని విద్యుచ్చ్భక్తిగా నూరుస్తారు. 

శ్యాస్తజ్ఞలు మరో “సౌరి” పథకం గురించి ఆలోచన చేస్తున్నారు. (పకృతే సూచిం 
చిన పథకం. 

చెట్లక్సీ జంతువులకీ శక్తి ఆధారం సూర్యుడని మీకిది వరకే తెలుసు. చెట్ల ఆకులూ, 
గడ్డి పోచలూ ఆబగా సూర్యకిరణాలని మింగేస్తాయి. వాటి శక్తి చెట్ల కణాల్నోని పదార్హాలు 
యితర పదార్హాలుగా మారేటట్టు చేస్తుంది. అవి శక్తిని సంచితం చేసుకుంటాయి. సౌర 
శక్తిని కాదు, రసాయనిక శక్తిని. మనం రొళ్ళు ముక్క తిన్నప్పుడూ, పాలు తాగినప్పుడూ 
యీ శక్తినే వాడుకుంటున్నాం. ఆహారం కూడా మనుషులకి ఒక రకమైన శక్తి ఆధారమే. 
చెట్లకి సూర్యుడు శక్తి ఆధారమై నట్టుగా. 

సూర్యుడినుంచి వచ్చే యెండని యెలా వాడుకోవాలో మనం చెట్లనుంచి నేర్చుకో 
గలిగితేనా! అప్పుడు మనం, సజీవకణాల కంటే కోట్ల రెట్లు బలమైన కృతిమ “కణ కర్మా 
గారాలని”’ నిర్మించుకోగలం. 

అప్పుడు యెడారుల్నో లేదా యెక్కడ మంచి యెండగా వుంటుందో ఆక్కడ అద్భుత 
మైన శక్తి కే తాలు (పత్యక్షం అవుతాయి. వూరికే వూహించండి -- వేడిగా వుండే దక్షిణాది 
ఆతప యిసుక యెడారుల్శో పారదర్శక గొట్టాలు పాకిపోతాయి. “'సజీవి లేదా రసాయన 
శ్నాస్తవేత్తలు చెప్పినట్టు ఆర్నానిక్‌ (దావణాల నదులు యీ గొట్టాలగుండా (పవహిస్తాయి. 
యివే (దావణాలు చెట్టు కణాల్లో వుంటాయి. అవి ఆబగా సూర్యకిరణాల శక్తిని పీల్చు 


కుంటాయి. నూతన పదార్హ్జాలు పుడతాయి, రసాయనిక శక్తి తో నిండిన పదార్హాలు. గొటా ఎ 


60 


యీ (దావణాలని ఫాక్టరీలలోకి తీసుకుపోతాయి. అక్కడ అవి వడపోత అవుతాయి. వాటి 
శక్తి సంపన్నమైన పదార్హాలని పోగు చెయ్యడం జరుగుతుంది. యీ *ీపంటొని పోగు 
చేసుకున్నాక అవసరమైన పదార్జాలని యీ (దావణానికి చేర్చడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ 
శక్తి అన్వేషణలో పంపించెయ్యడం వుంటుంది. 

యేనాటినుంచో మనుషులు దాదాపు యిదే చేస్తున్నారు. విత్తనాల్ని నేలలో పాత్తారు. 
మొక్క. యెదగడం కోసం పక్వానికి రావడం కోసం, సూర్యకిరణాలనుంచి పోషక పదార్హాలని 
మొక్క కణాల్లో పోగుచేసుకోవడం కోసం మనుషులు నిరీక్షించేవాళ్ళు. ఆ మొక్కని పీకి, 
దాని విత్తనాలని భవిష్యత్‌ ఫలసాయం కోసం పోగుచేసుకునేవాళ్ళు. మొక్క ““పై వాటిని” 
(గోధుమ, రై, టౌమాటొ) గాని లేదా “కిందివాటిని” (పొటాటో, కారట్‌, బీట్‌రూట్‌) 
గాని తింటాం. 

కృతిమ “సౌరి” క్షేతాలకి యెంతో చోటు కావాలి. భూమికి యీ చోటు వుంది. 
ఆ ఫికాలో సహారా యెడారి వుంది, ఆసియాలో గోబీ యెడారి వుంది, సోవియట్‌ యూనియన్‌లో 
కారకూమ్‌ యెడారి వుంది. 

యీ సౌర “వనాల” నుంచి యెక్కువ శక్తిని మానవాళి పొందగలదా? ఆం నిజంగానే 
చాలా యెక్కువ - యివాళ వెలికి తీస్తున్న యింధనం అంతటినుంచీ కంకే కూడా అరవై 
రెట్లు యెక్కువ. 

సై పెచ్చు, యింధనానికీ, పరమాణు నిక్షేపాలకీ సౌర “చేర్పు” (పకృతికి హానికరం 
కాదు. సౌర శిక్తి వాతావరణాన్ని కలుషితం చెయ్యదు, నీటిని గాని నేలని గాని కలుషితం 
చెయ్యదు. 

మంచి ఆకర్షవంతంగా వున్న అవకాశం కదూ? కాని యింతా చేసి యివన్నీ కలలేనా? 
(పస్తుతానికి అంతేమరి. కాని శా స్తజ్ఞాలు వాటికి సంబంధించి యిప్పటికే కృషి చేస్తున్నారు. 
ఒకసారంటూ సమస్యని సీరియస్‌గా పట్టుకుంటే, సౌరక్షేతాలు దగ్గర్శో చేతికి అందినళ్ళే. 


64 


భూమి - విద్యుత్‌ ఉత్పాదక కేం దం 


““ “పయొనీర్‌* రోదసీ నౌక కంటోల్‌ పానెల్‌మీద ఇండికేటర్‌ ఎర బల్బు మెరి 
సింది. హెచ్చరిక సంజ్ఞ తక్షణం విలపించ మొదలెట్టింది. డ్యూటీలో వున్న పైలట్‌ నౌక 
కంప్యూటర్‌ కి సంధానమైైన సమాచార సూచిక నొక్కాడు. తొణకని ఎల్మక్టా నిక్‌ గొంతుక 
అంది: “అజ్ఞాత గోళం రోదసీ వస్తువు సరాసరి ముందు వుంది. దూరం ఒకటిన్నర క్షణాలు, 


యీ గోళం 2,00,000 కిలోమీటర్లు వ్యాసంగల ఒక నక్షతం చుట్టూతా వృత్త పరి 


(భమణంలో కదుల్శోంది. యితర వివరాలు తర్వాత...” పైలట్‌ మై(కొఫోన్‌ ఆన్‌ చేసి 
గబగబా చెప్పాడు: “ముఖ్య కం(టోల్‌ రూమ్‌ కమాండర్‌ని పిలవమని (పార్భన...* ఒక 
అజ్ఞాత గోళం, అంతు తెలియని నక్షతం. యీ సాహసయ్మాాత ఒక అజ్ఞాత (పపం 
చాన్ని యెదుర్కోబోతోంది...” 

భవిష్యత్‌ రోదసీ య్యాతల గురించిన యే పుస్తకంలోనేనా యిలాంటి దాన్నే దేన్నో 
చదవవచ్చు. మరువంలాంటి గడ్డి వుండే నల్బని ఆకాశం, నక్షతాలు నిగూఢంగా మినుకు 
మంటూ మెరవడం వుండే నూతన గోళ ఆవిష్కరణ జరగవచ్చు. యిలాంటి పుస్తకాలు 
చదివినప్పుడు మీకు అనిపించవచ్చు సకల అద్భుతాలూ బాహ్య రోదసిలోనే కనిపిస్తాయని. 
కాని ఒక ముఖ్య రహస్యం, బహుశా అతి ముఖ్యం అయింది మన కాళ్ళకింద వుంది - భూమి 
గాఢ కుహురంలో. 

వందలాది కిలోమీటర్లు భూమి పైన యెగరడంలో మానవులు విజయం సాధించారు. 
చందుడిమీదకి వెళ్ళారు; కుజ, శుక (గహాలకి స్వయంచోదిత స్టేషన్నని పంపారు. అయినా 
భూమి లోపలికి లోతుగా పోలేకపోయారు. భూమి ఉపరితల భాగాన 13 కిలోమీటర్లు 
యేదో చెదురు మదురుగా వుండే చోట్ల తొంగి చూడగరిగారంతే. కాని అంతకంశే లోతులో 
యేం జరుగుతోంది? భూమి కేందంలో యేం జరుగుతోంది? 

పైన గట్టి పెంకు వున్న కాయ లాంటి భూమి. యీ పెంకుని పెచ్చు అంటారు. 
దాని కేం్యదం వేడిగా మండిపోతోంది. భూమి కేం దం వద్బ ఉష్మోోగత కొలిమిలో కంశే 
యెక్కువ. అంకే యేవున్నమాట, భూమి కేంద్రంలో వున్న (పతీదీ కరిగిపోయింది. ఉప 
రితలానికి వచ్చే కొద్బీ ఉష్మోోగత తగ్గి చల బడుతుంది. కాని యిరవై కిలోమీటర్లు 


లోతులో ఉషోగత యింకా చాలా హెచ్చుగానే వుంటుంది అంటే 600 డి గీల సెంటి గేడ్‌. 
లోపల కరిగిన రాశి పెచ్చుమీద అధిక ఒత్తిడి కలిగిస్తూ వుంటుంది, దాన్ని బద్దలు చేసుకుని 
బయట పడదామా అన్నట్టు. పెచ్చు పైన వున్న బీటలగుండా అది ఉపరితలానికి రాగలి 
గింది కూడా. పైకి తోసుకువచ్చేటప్పుడు దానికి నీరు యెదురైైత్రే ఆ నీరు తక్షణం మరిగి 


పోతుంది; ఆవిరిగా మారి పెచ్చు గుండా ఉష జలల రూపంలో బయటపడుతుంది. 

నీళ్ళని కాచి మరిగించడంలో బోలెడు విలువైన ఇంధనం ఖర్చయి పోతోంది. ఉష్ట 
జలలున్న చోట్ల గొట్టాలని వేస్తే యీ నీటిని నగరాలకీ, (గామాలకీ పంపించవచ్చును. 
నిజానికి యిలా చాలా (ప్రాంతాల్నో చేస్తున్నారు. 

దీనికితోడు, భూగర్భంలో వున్న ఆవిరినీ వేడి నీటినీ గొట్టాలద్వారా విద్యుత్‌ 
కేం దాలకి పంపిస్తున్నారు. ఆవిర్ని టర్భయిన్సకి అందించి వాటిని చలనంలో పెడుతున్నారు. 
విద్యుత్‌ ఉత్పాదక యం(తం విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేస్తుంది. మామూలు థర్మల్‌ పవర్‌ 
స్టేషన్‌ లాగానే. యీ కేం దాల్గో ఆవిరి దాబరా గిన్నెలు అవసరం లేదు. అవి అప్పటికే 
భూగర్భంలో వున్నాయి. యీ బాపతు విద్యుత్‌ కేం దాల్ని జియోథర్మల్‌ స్టేషన్లు అంటారు. 
అంటే వాటి ముడి పదార్దం భూమిలోనే వున్న ఉష్ణం. 

సోవియట్‌ యూనియన్‌లో అలాంటి మొదటి స్పేషన్‌ని కమ్‌చోత్క ద్వీపకల్పంమీద 
నిర్మించారు. 1966లో అది విద్యుత్‌ నీ వేడినీ ఓజెర్‌నాయ మత్స్యకారుల (గామానికి సర 
ఫరా చేసింది. యిళ్ళకీ, (గీన్‌ హౌన్‌లకీ వెచ్చదనం వస్తోంది. యీ (గామంలో నివశించేవాళ్ళు 
వసంతరుతువు ఉల్లి పాయలనీ, కొత్తిమీరనీ, దోసకాయలనీ దాదాపు సంవత్సరం అంతా తింటారు. 

యితర దేశాలో కూడా యిలాంటి స్టేషన్సని నిర్మిస్తున్నారు. ( ఫాన్స్‌ లో యిటీవల 
పారిస్‌ నగరం కిందనే ఒక ఉప్పృ్రజలం సరస్సు వున్నట్టు కనిపెట్టారు. యీ నీటిని యెక్కడ 
ఉత్తమంగా వాడవచ్చా అని శ్నాస్తజ్ఞాలు నిర్ధయిస్తున్నారు - పారిస్‌ యిళ్ళల్శోనా, విద్యుత్‌ 
కేందాల్శ్ళోనా అని, 

భూగర్భ ప్మాతలని వాడుకోవడానికి ఉష సరస్సుల్ని గాని, జలల్ని గాని మనం కని 
పెట్టాల్సిన అవసరం లేదు. ఇంజనీరు తామే సొంతంగా వాటిని తయారు చేస్తున్నారు. 

రెండు గొట్టాల్ని భూమి లోపలికంటా దించి, ఉపరితలానికి బాగా దిగువున వున్న 
భూగర్భ కుల్యకి కలుపుతారు. ఉష్టమ్షైన పారలకి ఒక గొట్టంద్వారా చల్చని నీటిని పంపు 
తారు; వేడి నీరు, ఆవిరి రెండో గొట్టంద్వారా ఉపరితలానికి వస్తాయి. భూమి ఉపరితలం 
కింద (పతి చోటా భూగర్భ ఉష్టం వుంది: మాస్కో కింద, సహారా కింద, తుం(దా కింద. 
మీకు తెలుసు కదా, సామెత చెప్పినట్టు, తుం దాలో “పన్నెండు నెలలు గీతకళ్ళే ఆ మిగి 
లింది వేసవి.” అంచేత యిక్కడ మరెక్కడ కంశే యెక్కువగా భూమి ఉష్ణం కావాలి. 
అయినా భూమి లోపల దాంకున్న శక్తిలో యిది ఒక అతి చిన్న భాగం మాతమే. దీన్ని గనక 
సాధిస్తే మనుషులు రాబోవు వేలాది సంవత్సరాలు బతికి, పని చేసుకోగలరు. 

యిలా చెయ్యడం చాలా కష్టం, బాహ్య రోదసిలోకి ఎగిరి పోవడం కంశే. గొట్టాలు 
భూగర్భంలోకి మనం తొంగి చూసేటట్టు చెయ్యగలిగాయంతే. యివి పెద్ద పళ్ళ తోటి 


65 


66 


భూమిలోకి దొలుచుకుంటూ పోతాయి. కోరపళ్ళ ఉక్కు గొట్టాలు యింకా యింకా 
భూమిలోకి లోతుగా దిగుతూ. కొన్ని కిలోమీటరు మెల్సిగా తిరుగుతూపోతాయి 
లోతు మరీ యెక్కువైతే గొట్టాల దీర్చ సృంభాకృతి తన బరువుకి బద్బల్టై పోతుంది. భూగ 
ర్భంలో పరిశోధనలకి సంబంధించి మొత్తం పూర్తిగా కొత్త దాన్ని దేన్నో చూడాలి. 
బహుశా ఒక (పత్యేకమ్మెన భూగర్భ వాహనం. 

చుంచుల మాదిరిగా వుండే నమూనాతోటి యీ బాపతు భూగర్భ వాహనాన్ని సోవియట్‌ 
యూనియన్‌లో యింజనీర్లు నిర్మించగలిగారు. ఓ చుంచు వాడిగా వుండే కోరలతోటి భూమిని 
తొలిచి తర్వాత తలతో తట్టి, గబగబా ముందుపోతుంది. 

యాంతిక “చుంచు”కి లోహదంతాలు, గట్టి పరిభమించే ““మెడ,'” మందు 
గుండుతో నడిచే యింజనూ అమర్చారు. (పయోగాల్ళో అది చాలా లోతుకి 7 కిలోమీటర్లు 
లోతుకి వెళ్ళింది. 

యేదో ఒక రోజున వైజ్ఞానిక నవలలో కంళే, దినసరి వార్హాషృతికలో యిలాంటి 
వాహనం భూమధ్యంలోకి చేసిన యాత గురించి మనం చదువుతాం. 


సక్‌ క్‌ కొక! 88010... mn 


- శ కూ | 4 1 f ia 
fy \ 1) 74 fy, | Gl 1 Y షః జి. 
క ల ప్‌ [A యాట 


గ 4 
7m 


72 


విద్యుత్‌ కండరాలు 


మీరు గమనించారా దాదాపు (పతి అధ్యాయంలోనూ మనం విద్యుచ్భక్తిని గురించి 
(పస్తావించుకున్నాం. థర్మల్‌ శక్తిని గురించి మాట్టాడుకున్నా, అణు శక్తిని గురించి మాటా 
డుకున్నా, నీళ్ళల్లో వున్న శక్తిని గురించి మాట్మాడుకున్నా కడకి మనం విద్యుత్‌ కేం దానికే 
వచ్చి చేరాం. 

థర్మల్‌ శక్తిలో మూడో భాగం విద్యుచ్చక్తిని ఉత్పత్తి చెయ్యడానికే పోతుంది. నదుల 
నుంచి మనకి లభించిన శక్తి అంతా విద్యుచ్చక్తిగా మారుతుంది. అణు శక్తి కూడా, మనం 
దాన్ని విద్యుత్‌ శక్తిగా మార్చుకుంటేనే కావాలి. మరి యిది యాదృచ్చికం కాదు. 

విద్యుచ్చక్తి అతి ““సమర్శ వంతమైన శక్తి రూపం. యిది దేన్నేనా లేదా దాదాపు 
దేన్నేనా చెయ్యగలదు. 

మన యుగానికి వేర్వేరు పేర్లు పెట్టారు: అణు యుగం, రాకెట్‌ యుగం, 
అంతరిక్ష యుగం. కాని కచ్చితంగా నప్పే పేరు “విద్యుచ్చక్కి యుగం.” 

మనం దీన్ని రుజువు చెయ్యక్కర్శేదు. వూరికే ఒక సారి మీ చుట్టూతా చూడండి. 
మన యిళ్ళల్నో ఎలక్ట్రిక్‌ ఇస్తీపెళ్ళైలు, వాక్యూమ్‌ క్లీనర్లు, బలెవిజన్‌ సెట్లు, రేడి 
యోలు, ఎలక్ట్రిక్‌ రేజరు, ఎలక్ట్రిక్‌ లైట్లు, ఎలెవేటర్సు వున్నాయి. వీధుల్లో (టామ్‌ 
బళ్ళూ, (టాలీలూ వున్నాయి. సట్టాలమీద ఎలక్ట్రిక్‌ రైళ్ళు శివారుల్లో (పయాణం చేస్తు 
న్నాయి. కింద మె.టో. విద్యుచ్చక్తి అంకే ఫాక్టరీల్లో కోట్లాది యింజన్ను పని చేస్తూ 
వుండడం అన్నమాట. విద్యుత్‌ కంప్యూటరు యింకా యింకా అలాంటివి పని చేస్తున్నాయన్న 
మాట. హఠాత్తుగా విద్యుచ్చక్తి మాయమ్హైపోతే మన జీవితాలు యెంత యిక్కట్ము పడి 
పోతాయో చెప్పలేం. 

తక్షణం ఉపయోగించగలిగే విద్యుచ్చక్తి (పకృతిలో దొరకదు. యెప్పుడు ఒక మెరుపు 
మెరుస్తుంది, ఉరుము గర్భిస్తుంది, అంతే, అయిపోయిన శే . విద్యుచ్చక్కిని బొగ్గు, వాయువు, 
లేదా జల శక్తి లాగా (పకృతి వనరులనుంచి “తయారుగా” వున్నట్టు పొందలేం. 
విద్యుచ్చక్తి మనిషి తెలివివల్ల వచ్చింది. 

పూర్వం యెప్పుడో (ప్రొఫెసర్‌ లుయీజి గల్వాని తన యింటి దగ్గర విద్యార్ములకి లెక్సరు 
యిస్తున్నాడు. ఆయన భార్య వంట చేస్తూ కప్పలని ఉక్కు చాకుతో తోలు వలుస్తోంది 
పాయ్యి దగ్గర. తర్వాత వాటిని ఒక తగరం ప్లేటో పెడుతోంది. తన భర్త చెప్పేది వింటూ 
ఆవిడ చాకుని జారవిడిచింది. చర్మం ఒలిచిన కప్ప కాలిమీద అది పడింది. ఓ అంచు స్సేటుని 
తాకుతోంది. ఆ కప్ప కాలు గెంతింది, యెంత ఉధృతంగానం కే స్పేటులోనుంచి బయటికి 


ఉరికేద్దామా అన్నట్ము. యేం జరిగిందో గల్వానీ భార్య ఆయనకి చెప్పింది. ఆయన కప్ప 
కాలితోటి యీ (పయోగాన్ని కొన్ని సార్గు మళ్ళీ మళ్ళీ చేసి తను “జంతు విద్యుచ్చక్తి 32 
కనిపెట్టినట్టు _ తీర్మానించుకున్నాడు. ఆయన సిద్దాంతం (పకారం యీ విద్యుచ్చక్తి 
సజీవమైన వాటిలో వుంటుంది, కండరాల పనినీ, మెదడు పనినీ నడిపిస్తుంది. 

కాని యీ చిక్కు సమస్యకి అసలు జవాబుని (పఖ్యాత భౌతికశాస్తృవేత్త అలెక్సాం[డో 
వోల్చా కనిపెట్టాడు. ఆయన “జంతు విద్యుచ్చకి”'ని విశ్వసించలేదు. గల్వాని (పయోగం 
లోని కప్పని యేదో సందర్భవశాత్తూూ జరిగిందానిగా పరిగణించాడు. విద్యుత్తరంగం రెండు 
భిన్న లోహాల మధ్య సంబంధంగా, ఉక్కు, తగరాల మధ్య సంబంధంగా వోల్ళా పరిగణిం 
చాడు. కాలు వూరికే వాహకం అంతే, మామూలు రాగితీగలాగా. తొమ్మిదేళ్ళ తర్వాత ఆయన 
దాన్ని రుజువు చేశాడు. ఆయన రాగి, జింకు ఫలకాలతో “వోల్ళా స్తంభం''ని నిర్మించాడు, 
గల్వాని గౌరవార్థం ఆయన దాన్ని గాల్వానిక్‌ విద్యుత్‌ ఘటం అని పిలిచాడు. 

యీ విద్యుత్‌ ఘటాలు విద్యుత్‌ రహస్యాల్ని అధ్యయనం చెయ్యడానికి చాలా యేళ్ళు 
శాస్తజ్ఞాలకి సహకరించాయి. అవి మొదటి విద్యుదయస్కాంతాలకి విద్యుత్‌ తరంగాన్ని 
యిచ్చాయి. రష్యన్‌ ఫిజిసిస్టు వి. షెతోవ్‌ వాటి నుంచి దీపపు తొలి విద్యుదాధారాన్ని -- వోల్టా 
ఆర్క్‌్నని -- వెలిగించాడు. 

కాని వోల్జా విద్యుత్‌ ఘటాలు చాలా దుర్చలమై నవి. తగినంత విద్యుచ్చక్కిని యివ్వ 
డానికి యెత్తె న, యిబ్బందికరమై న గోపురాల్ని కట్టాలి. అందుకనే వాటిని *“*స్తంభాలు” 


న. 


అని పిలిచారు. 

19వ శతాబ్బపు మొదట్నో లండన్‌లో ఓ పుస్తకాల బైండింగ్‌ షాపు యజమాని తన 
దగ్గర పని చెయ్యడానికి ఓ పద్నాలుగేళ్ళ క్యు రాడిని తీసుకున్నాడు. ఆ క్నురాడు ఓ బీద కమ్మ 
రతని కొడుకు. (పైమరీ పాఠశాల కూడా పూర్తిచెయ్యలేదు. కాని అతనికి కుతూహలం 
వుంది, చదవడం అం'ే యిష్టం వుంది. ఆ కుురవాడి పేరు మైఖేల్‌ ఫారడే. ఒక రోజున 
ఎన్‌ సైక్సోపీడియా (బిటానికా వాల్యూమ్‌ని బ్లైండ్‌ చేస్తూ వుంకే విద్యుచ్చక్తి మీద వ్యాసం 
చదివాడు. దాని అద్భుత లక్షణాలు అతణ్ణి చకితుణ్ణి చేశాయి. అనేక యినప ముక్కలతోటేీ, 
తీగ ముక్కలతోటీ విద్యుత్‌ పరికరాల్ని తయారు చెయ్యడం మొదలెట్టాడు. వాటితోటి 
(పయోగాలు చెయ్యడం మొదలెట్టాడు. 

విద్యుత్త రంగంతో వున్న వాహకం చుట్టూతా సర్వదా ఒక అయస్కాంత క్షేతం పెరుగు 
తుందని ఫారడే కనిపెట్టాడు. లోహపు రజను చుట్టలు గుర్తు న్నాయా మీకు? సరే, 
అదే యిది. ““విద్యుచ్చక్కి అయస్కాంతంగా పరివర్తన చెందింది” అని అప్పట్నో సైన్సు పతి 


కలు రాశాయి. 


73 


74 


విద్యుచ్చక్కిని అయస్కాంతంగా మార్చగలిగితే, అయస్కాంతాన్ని విద్యుచ్చక్తిగా యెందుకు 
మార్చలేమని ఫారడే అనుకున్నాడు. నిరంతరంగా అది తనకి గుర్తుండడం కోసమని రెండు 
అయస్కాంతం ముక్కల్ని తన (ఫక్‌ కోటులో వుంచుకునేవాడు. ఫారడే వందలాది (పయో 
గాలు చేశాడు, డజన్న కొద్బ్చీ పరికరాల్ని తయారు చేశాడు. ఆఖరికి, తొమ్మిదేళ్ళ (పయోగాల 
తర్వాత 1831లో ఒక సైన్సు ష్మతికలో ఒక రేఖాచ్మితం (పచురితమై ౦ది. అందులో 
రెండు అయస్కాంతాల మధ్య ఒక పల్చని రాగి ఫలకం వుంది. వారనే ఒక అయస్కాంతపు సూది 
వుంది. ఆ ఫలకం తిరిగినప్పుడు యీ అయస్కాంత సూది కూడా తిరిగేది. ఫలకం ఆగిన 
ప్పుడు సూది దాని మొదటి స్నానానికి వచ్చేది. ఆ ఫలకం తిరిగినప్పుడు అయస్కాంతాలు 
అందులో విద్యుత్‌ని పుట్టించాయని ఫారడే వివరించాడు. విద్యుచ్చక్తి ““అయస్కాంతత్వాన్ని' 
చేస్తుంది, సూది తిరిగింది. దయచేసి గమనించండి: “ఫలకం తిరిగినప్పుడు.” అక్కడ 
(భమణం గనక లేకపోతే విద్యుత్‌ లేదు. మనం యిప్పుడు ' దీన్ని గురించి యిలా మాటాడు 
కుంటాం: చలనంలోని యాంతిక శక్తి విద్యుచ్చక్కిగా మారుతుంది. 

ఫారడే పరికరాన్ని ఎల్మక్టో-మెకానికల్‌ జెనరేటర్‌ అని పిలిచారు. అంశే యాంతిక 
శక్తినుంచి విద్యుచ్చక్కిని “తయారు చేసే” పరికరం అని అర్భం. అసలు జెనరేటర్‌ని ముప్పై 


యేళ్ళ తర్వాత నిర్మించారనుకోండి. కాని ఫారడే (పయోగాలు ఆధునిక విద్యుత్‌ శక్తి 
శా స్తానికి మార్గం వేశాయనుకోండి. యివాళ దాదాపు మొత్తం విద్యుచ్చక్తి అంతా ఎల కో- 
మెకానికల్‌ జెనరేటర్శతో కే ఉత్పత్తి అవుతోంది. వాటికి భిన్నమైన పేర్గున్నాయి. ఆవిరి 
టర్బయిన్‌తోటి జెనరేటర్‌ తిరిగినట్లుయితే దాన్ని టర్బో జెనరేటర్‌ అంటారు. నీళ్ళతో 
తిరిగినట్టయితే దాన్ని హై(డో జెనరేటర్‌ అంటారు. కాని దీనివల్ల యం(తం స్వభావం 
మారిపోదు. ఫారడే యం[తంలో వున్నట్టుగా ఆధునిక జెనరేటర్ణకి రాగి ఫలకం వుండదు 
లెండి. కాని అయస్కాంత క్షేతంలో తిరిగే రాగి తీగల్లో విద్యుత్‌ ఉత్పత్తి అవుతూనే వుంది. 

1838లో ఫారడే ఆవిష్కరణ తర్వాత కొన్నేళ్ళకి, రష్యన్‌ శాస్త్రజ్ఞుడు బి. యస్‌, 
యాకోబి మొదటి ఎలక్ట్రికల్‌ యింజన్‌ని కనిపెట్టాడు. ఎలక్ట్రికల్‌ యింజన్‌ (పతి దాన్నీ 
విపర్యయంగా చేసేది. అది విద్యుత్‌ శక్తిని చలనంగా మార్చేది. యాకోబి దాన్ని 
ఒక బోటుకి అమర్చాడు. దాన్ని “యకోబి విద్యుత్‌ బోటు అనేవాళ్ళు. దాన్ని నేవా నది 
మీద పరీక్షించాడు. ఆ రోజున షృతికలు యిలా రాశాయి: “12 మంది (పయాణీకులతోటి 
ఎల కో -మెకానికల్‌ శక్తి చోదనవల్బ ఆ బోటు ....కొన్ని గంటల సేపు గట్టి యెదురు గాలిలో, 
వడికి యెదురు (పయాణం చేసింది...” 

యీ రెండ. ఆవిష్కరణలని విద్యుచ్చక్తి యుగారంభంగా పరిగణించవచ్చు. 

కొత్తదైన (పతి దానికి లాగానే విద్యుచ్చక్తికి తక్షణం గుర్తింపు రాలేదు. “రష్యన్‌ 


దీపం” - యాబ్‌లొచ్‌కొవ్‌ వీధి దీపాలు - 1876లో పారిస్‌ వీధుల్నో వెలిగినప్పుడే అది 
(పజల విశ్వాసాన్ని చూరగొంది. 

విద్యుచ్చక్తి అంచ యేమిటి? విద్యుత్తరంగం అంకే ఎల్బక్కాన్ల (పవాహం అని పాఠ్య 

— లుగా 
(గంధాల్నో రాసి వుంటుంది. అణువు యెలా నిర్మితమ్హైందో మీకు గుర్తుంది కదా? కేం దకం 
వుంటుంది, దాని చుట్టూతా ఎల క్టాన్ను దానికి కటు బడిపోయినట్లు సుళ్న తిరుగుతూ 
ఉం ౧ లు లు ౧ 

వుంటాయి. యేమైనా అన్ని ఎల్మక్యాన్ఫూ అదే రీతిలో కేందకానికి “కట్టుబడి” వుండవు. 
కొన్ని గట్టిగా కట్టుబడి వుంటాయి, కొన్ని కాదు. దుర్చలంగా కట్టుబడినవి విద్యుచ్చక్తిని 
ఉత్పత్తి చేస్తాయి. అవి తమ అణువుని సులభంగా వదిలిపెట్టి ““సంచారులు'” అయిపోతాయి. 
లోహాల్నో ముఖ్యంగా మనకి అనేకం స్వేచ్చాయుత ఎల క్టాన్సు కనిపిస్తాయి, అవి అక్కడ 
స్వేచ్చగా తిరుగుతూ వుంటాయి. అవి యితర అణువులతో కలుస్తాయి, తర్వాత తమ సంచార 
పధంమీద పోతాయి. కాని యీ చిత్తం వచ్చినట్టు తిరగడం యింకా విద్యుచ్చక్తి కాదు. 
స్వేచ్చగా వుండే ఎల కాన్గన్నీ ఒకే దారి వున్న వీధిలోని కార్శలాగా ఒకే దిశలో పో మొద 
లెట్టినప్పుడే విద్యుచ్చక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ కార్గనేమో మనుషులు నడుపుతారు. మరి 
ఎల్మక్టాన్సని ఎల క్టో-మెకానికల్‌ జెనరేటర్‌లోని తీగల్లో అయస్కాంతాలు నడుపుతాయి. అవి 
అన్ని ఎలక్యాన్ఫూ ఒకే దిశలో పోయేట్టు చేస్తాయి. 

విద్యుచ్చక్తి (పజల జీవితాల్లో అసలైన విప్పవాన్ని తెచ్చింది. 

ఫాక్టరీలలో ఆవిరి యం(తాలు అనవసరం అయాయి. వాటి స్థానంలో ఎలక్ట్రిక్‌ 

లు @ లు 
యింజన్నని పెట్టారు. విద్యుత్‌ తీగ ఒకటి శక్తిని యిస్తుంది, ఎలక్ట్రిక్‌ యింజన్‌ దాన్ని 

౧ లు — టీ లు 
చలనంలో పెడుతుంది. రవాణా మార్గంలో యిది షెటోల్‌ యింజన్‌తో పోటీ పడక 
పోవచ్చు నిజమే. మరి, ఓ విమానం గాని, కారు గాని విద్యుత్తీగని కూడా మోసుకుపోలేవు 
కదా. అయినా (పజా రవాణాకి ఓ మార్గం కనిపెట్టారు. విద్యుత్తీగర్ని ర్హైలు మార్గం 
"పైన, వీధుల్లోనూ వేశారు. (కెయిన్న పైన, (టామ్‌ల పైన, (టాలీల పైన విద్యుత్‌ 
(పవాహ సంగహకాలని పెట్టారు. విద్యుత్‌ జెనరేటర్షనుంచి (పవాహం తీగల్మోకి పోగానే 
విద్యుత్‌ (పవాహ సం గహకం (ఆర్క్‌) కూడా తీగలతోబాటుగా జారుతుంది -- యింజన్‌ 
చ కార్ని తిప్పుతుంది. 

మన నిత్యజీవితాలని విద్యుచ్చక్తి యెలా మార్చిందో చెప్పాల్సిన అవసరం వుందా? ఎల 
(క్రిక్‌ దీపం లేకుండా మనం బతగ్గలమా? టెలివిజన్‌ సెట్టు లేకుండా, వాషింగ్‌ మెషీన్‌ 
లేకుండా నేల తుడిచే యం(తం లేకుండా, లిప్ఫు, బలెఫోన్‌ లేకుండా బతగ్గలమా? యివి 
లేకుండా జరుపుకోవచ్చునేమో గాని బతుకు కష్ట భూయిష్ట్టంగా, భారంగా వుంటుంది. 


యిక సినిమాకంటూ వెళ్ళలేం, రేడియో పాట వినలేం. 


75 


76 


అతి ముఖ్యమైంది సినిమాలు కాదనుకోండి. కాని మన ఫాక్టరీలకి (పధాన శక్తి రూపం 
విద్యుచ్చక్తే. 

విద్యుచ్చక్తిని పొందడానికి జనం మూడు ““పద్దతుల్ని”” వాడతారు. 

అతి ముఖ్యమైన పద్దతి ఇంధనంమీద ఆధారపడింది. రెండవ పద్దతి జల విద్యుత్‌ 
కేందాల దగ్గర అమలులో వున్నటువంటిది. అణు విద్యుత్‌ కేందాలది తృతీయ స్నానం. 

యిక యెప్పటికీ పరిస్తితులు యిలాగే వుంటాయని కాదు. ఓ యిరవై ముప్ఫె యేళ్ళల్లో 
పరిస్టితి నూరిపోతుంది. అణు విద్యుత్‌ కేందాలు మన విద్యుచ్చక్తిలో సగం ఉత్పత్తి చేస్తాయి. 
యివాళే అంతంత మా(తంగా సరఫరా అవుతున్న ఇంధనాన్ని జనం పొదుపు చేసుకుంటారు. 
తర్వాత థర్మల్‌ విద్యుత్‌ కేం దాలు అరుదై పోతాయి, యివాళ ఆవిరి రెళ్ళల్లాగా. 

విద్యుచ్చక్తి విద్యుత్‌ 'కేందాలనుంచి ఒక నదిలాగా (పవహిస్తుంది. నది లాగానే దానికీ 
మార్గం వుంది - విద్యుత్తీగాా మూలం వుంది - విద్యుత్‌ జెనరేటర్‌. నదికి లాగానే విద్యు 
చృక్తికి శక్తి పూరకం వుంటుంది. అన్ని రకాల యంతాలనీ పని చేసేట్టు చేస్తుంది: మిల్ఫులు, 
విద్యుత్‌ సమ్మెట్టు, ఫాక్టరీ యం(తాలు... మామూలు నది అనేక వేల వంకలూ, వాగులూ 
సెల యేళ్ళూ కలిసి యేర్పడుతుంది. తద్భిన్నంగా విద్యుత్‌ (పవాహం నదులుగా, పాయలుగా, 
సెల యేళ్ళుగా చీలిపోతుంది. మొట్టమొదట్నో బలమైన, పూర్తి (పవాహం విద్యుత్‌ 
కేందంనుంచి వచ్చి విద్యుత్‌ (టాన్స్‌మిటర్ణ తీగలమీదకి పోతుంది. యీ మార్షాల్ని మీరు 
పట్టణం శివారులో, అడవుల్లో, పాలాల్ళో ఎత్తైన స్తంభాలపైన చూసే వుంటారు. 
తర్వాత దాన్ని సబ్‌ స్టేషన్లలో విభజించడం జరుగుతుంది. అందులో కొంత భాగం నగ 
రానికి పోతుంది, మిగిలింది (గామాలకి పోతుంది, చిన్న పట్టణాలకి పోతుంది. నగరంలోని 
విద్యుచ్చక్తి మళ్ళీ పేటల వారీగా విభాగం అవుతుంది. అది మళ్ళీ ఫాక్టరీలకీ, వీధులకీ విభాగం 
అవుతుంది. ఆ రకంగా అతి చిన్న కేబిల్‌ లాంప్‌, కొలివిజన్‌ సెట్‌, లేదా ఫాక్టరీ యం(తపు 
యింజన్‌కి విభజితం అవుతుంది. (పయాణం ఆఖర్న విద్యుచ్చక్తి దీపంగా, సినిమా తెరమీద 
బొమ్మగా, ఓ రంపం కదలికగా, కట్టర్‌గా, ఎలక్ట్రిక్‌ హీటర్‌లో వేడిగా, లేకపోతే కరిగించే 
కొలిమిలో వేడిగా మారుతుంది. 

విద్యుచ్చక్తి మన జీవితాన్ని యెంతగానో మెరుగు పరుస్తుంది. అయినా దీనికి (పతి 
కూల పార్మ్వాలూ వున్నాయి. మొదటగా దీన్ని పొందే పద్దతులు అసౌకర్యంగా వున్నాయి; 
యీ “గొలుసులు మరీ దీర్షం, ముఖ్యంగా విద్యుచ్భక్తిని ఉత్పత్తి చేసే థర్మల్‌ పద్దతిలో, 

విద్యుత్‌ కావడానికి ముందు శక్తి తన రూపాన్ని చాలా చాలా సార్గు మార్చుకుంటుంది. 
మొదటగా ఇంధనం మండుతుంది. వేడి వస్తు ౦ది. అప్పుడు ఆవిరి కోసం నీటిని ఆవిరి 
ప్మాతల్నో మరగబెట్టడం జరుగుతుంది. ఆవిరి ఒత్తిడిని చలనంగా మార్చడం జరుగుతుంది. 


ఆ తర్వాతనే మనకి విద్యుచ్చక్తి వస్తుంది. యీ “గొలుసు” వంద యేళ్ళ నాడు యెలా వుందో 
యివాళా సరిగ్గా అలానే వుంది. యీ దారిలో బోలెడు విద్యుచ్చక్తి నష్టం అయిపోతోంది. 
యిది మానవాళికీ, (పకృతికీ కూడా వృధా పోయే (కమమే. ఇంధనంలో రెండు టన్నులకీ 
ఒక టన్ను విద్యుదుత్సాదన (కమంలో నష్బ్కమవుతోంది వూరికే గాలిని వేడిచెయ్యడానికి. 
థర్మల్‌ యం తార్ని మెరుగు పరచలేం. అంచేత, యీ యంతాల్ని “గొలుసు''నుంచి తప్పిం 
చెయ్యాలని శా స్తజ్ఞాలు, యింజనీరు నిరయించారు. వేడిని నేరుగా విద్యుత్‌ కింద మార్చె 
అవి మ్ల ౧ ac) 
య్యాలి. అందుకని నూతన యం,తాల్ని నిర్మించడం జరిగింది _ అయస్కాంత హ్టడో 
డైనమిక్‌ జెనరేటర్లు. “హై డో” అంప “జలం.”” కాని నిజానికి వాటిల్నో నీరు యేమీ 
లేదు. ఉన్నదల్హా తెల్లగా మండే వాయువు మ్మాతమే -ప్పాస్మా. విద్యుత్‌ పరంగా పూరకం 
చేసిన సూక్ష్మ కణాలు సమూహంతోటి అది తయారు అయిందని మనకి తెలుసు. ఆ వాయు 


వుని అయస్కాంతం గుండా పంపిస్తారు. యిది కణార్ని విడివిడిగా వుంచుతుంది. పోజిటివ్‌. 


(+) కణాలు ఒక వేపు పోతాయి, నెగెటివ్‌ (—) యింకో వేపు పోతాయి. యీ కణాల్ని 
రెండు పలకాలమీదకి పోగు చేస్తారు. యీ ఫలకాలని తీగతో కలిపితే విద్యుత్‌ (పవాహం 
దాని గుండా పోతుంది. యిక ఆ తర్వాత (పతీదీ యధారీతిగానే వుంటుంది. కాని ఆచరణలో 
విషయాలు మరింత సంక్షిష్టంగా తయారయాయి. (బహ్మాండమై న వాయు రాశుల్ని 
ష్టాస్మాగా తయారు చెయ్యడం కష్టం. యెంతో ఉపషోగత, బోలెడు ఇంధనం కావాలి. 
యో స్తాయి త్మీవమ్హైన వేడికి యంత భాగాలు పాడె పోవచ్చు. యింకా యితర చిక్కులూ 
చాలా వున్నాయి. అందుకనే యింకా యిలాంటి కేం దాలు చాలా తక్కువ వున్నాయి. 

విద్యుచ్చక్తికి సంబంధించిన రెండవ సమస్య సరఫరా సమస్య. విద్యుత్‌ (పవాహం (పవ 
హించే ముఖ్య “నదులు” యివాళ విద్యుత్‌ వాహక తీగలు. వాటిల్లో బోలెడు శక్తి నషం 
అయిపోతోంది. బోలెడు చోటు ఆ(కమిస్తాయి అవి. ఖర్చు. నగరంలోని యిరుకు వీధిలాగా, 
యే ఒక్క సమయంలోనేనా పరిమిత ““రవాణా”ని మతమే అవి పంపగలవు. మనకి 
యితోధిక పరిమాణంలో శక్తి కావాలి. దానికి మరింతగా సరఫరా మార్షాలని వెయ్యాల్సి 
వస్తుంది. 


యిప్పుడు యింజనీరు కొత్త పద్దతిని (పతిపాదిస్తున్నారు: ““ఘనీభవింపి'చేసిన శక్తిని 
సరఫరా చెయ్యడం. కొన్ని పదార్దాలు వాటిని గనక బాగా ఘనీభవింపచేస్తే నష్టం లేకుండా 


శక్తిని సరఫరా చేస్తాయి. సన్నని ఘనీకృత తీగ ఒక దుంగంత మందం వున్న కేబిల్‌ చేసినంత 


శక్తిని సరఫరా చేస్తుంది. అంటే భవిష్యత్తులో (బహ్మాండమైన తీగల అర్హిక అవసరం వుండ 
దన్న మాట. ఖరీదైన రాగిని మిగుల్చుకోవచ్చు. వాడకందారుకి మరింత విద్యుచ్చక్తి అభి 
స్తుంది. (టాన్స్‌మిషన్‌ లైన్ల పక్క పెద్ద జాగార్ని పంటల కోసం వదిలెయ్యడం జరుగు 
తుంది. 


77 


78 


తీగల్ని (దవ రూప వాయు హీరియంతోటి ఘనీభవింప చేస్తారు. యీ తీగని ఒక 
లోహపు గొట్టంలోకి లాగుతారు. అందులోకి హీలియంని పంపుతారు. మన (ప్రస్తుత విద్యుత్‌ 
ఆకాశ “నదుల” స్తానంలో త్వరలోనే భూగర్భ “నదులు” వచ్చే నిజమైన అవకాశం వున్నటు 
వంటిది యిది. 

నే %* * 

మన పుస్తకం ముగిసింది. |పతిదాన్ని గురించీ మేము చెప్పలేకపోయామనీ, అలా చెప్పాలని 
మేము అనుకోలేదనీ ఒప్పుకుంటున్నాం. మన పుస్తకం చాలా పరిమితం. సీరియస్‌ శాస్త్ర 
విజ్ఞాన రచనలు మరింత వివరంగా యీ సంక్షిష్ట విషయాలని చర్చిస్తాయి. 

మానవాళికి అతి ముఖ్యం అయిన (పపంచాన్ని సంక్షిప్తంగా పాఠకులకి పరిచయం 
చేసేందుకు ఉద్బేశించినటువంటిది మా పుస్తకం. అది శిక్తిశ్నాస్త (పపంచం. 


పాఠకులకు మనవి 
ఈ పుస్తకం గురించీ, దీని అనువాదం గురించీ మీ అభ్మిపాయాలను “రాదుగి (పచు 
రణాలయానికి దయచేసి తెలుపండి. 


మా అభి పాయాలను ఈకింది చిరునామాకు పంపండి: 
Raduga Publishers 

17, Zubovsky Boulevard 
Moscow, USSR 


హూ y 
| 


39/4 
DN 


నలా 
న్‌ 


శీ క 


శి 


భి! 
గ్‌ 4 kB 
లో వల్‌ 
శ వ 
ళ్‌ ల 
- 


ISBN 5-05-000929-4 


